దళిత ముంగిట సిరులు పొంగును! 


- గోరటి వెంకన్న 
మట్టి నుండి సిరులదీసే మహిమ నీకు ఉన్నది 
పెట్టుబడియే నిను వరిస్తే నీకు ఎదురేమున్నది 
దళిత దళితా దళిత దళితా దళితుడా... 


1. మన ఆత్మబందువు కేసీఆరు అండ ఉన్నది సాగరా.. 
జట్టుగట్టి ఒక్కటయ్యి ఒట్టు పెట్టు కుందమూ 
ప్రగతిమెట్టు నెక్కెనేర్చు మనము నేర్చు కుందమూ 
దళిత బంధు.. దళిత బంధు.. దళితబంధు సాయమూ... 
మనమనుభవించిన బాధలన్నీ నేటితో ఇక మాయమూ.. 


2. ప్రగతిబాటలో సాగుదామూ... పదము కదుపు ముందుకూ... 
ఎనకటీ తల పోతలన్నీ ఎదలనీకు ఎందుకు 
తెలంగాణ జాతిపిత మన కేసీఆరు సారూ... 
అనుకున్నది సాధించేదాకా వెనుదిరగడు సూడు.. 
దళిత దళితా.. దళిత దళితా.. దళిత బంధు పథకమూ 
ఇది దేశగతినే మార్చి వేసే మరో విప్లవా మార్గమూ 
ఈ దేశగతినే మార్చి వేసే మరో విప్లవా మార్గమూ 


3. బాబా సాహెబు అంబేద్మరు సూపినట్టి బాటలా.. 
మన దళిత ముంగిట సిరులు పొంగును 
చూసుకో ఇక ఊటలా... 
జీతములకు చేతిజాపే రాతమారానుందిరా.. 
నీవే జీతములిచ్చె స్థాయికి ఎదిగె దళితా బంధురా.... 


4. ఆకురాలే సీకటెపుడు ఆవరించి ఉండదూ.. 
వేకువ మొగ్గాలు తొడిగి వెలుగునవ్వులనంపురా.. 
యం. చూసెవేళ కోయిలా పాటాగినా.. 
మంచికాలం వసంతమందున గొంతునెత్తిపాడదా.. 
కదిలె సుడులకు జెడిసి సేప ఈతనాపుకుంటదా.. 
కటికెసీకటి కదిరి మినుగురు వెలుగుపంచానంటదా.. 
వేల ఏండ్ల వెనకబాటు కాదునీకు శాపము 
మన పాలిట మన కేసీఆరే... 
దారిచూపే దీపమూ.. 


ర్‌. మనసులోన జాలికరుణ కలిగినట్టి నేతరా.. 

మాట కఠినము గాని తనది మనసు వెన్నా పూసరా.. 
కాదన్నవి.. కల యన్నవి.. సాధించెను సూడరా.. 

మన కళ్ళముందే కాళేశ్వరం ఎగిసి దుంకెను కాంచరా.. 
మన వాడలెల్లా పట్టుదలతో పసిడిమేడాలవ్వురా.. 

మన ప్రగతి చూసి కేసీఆరు మనసు పరవాసించురా.. 
దళిత దళితా.. దళిత దళితా.. దళిత బంధు పథకము 
వెలివాడలింకా వెన్నెలోలె మెరువనున్నది నిజమురా.. 
వెలివాడలింకా వెన్నెలోలె మెరువనున్నది నిజమురా.. 


'తెలంగాఖ 


మాసపత్రిక 


సంపుటి: 7 సంచిక: 6 సెప్టెంబర్‌ 2021 


కమీషనర్‌ & పబ్లిషర్‌ 
అరవింద్‌ కుమార్‌, ఐఎఎస్‌ 
చీఫ్‌ ఎడిటర్‌ 
అష్టకాల రామ్మోహన్‌ 
ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ 
కె.ఎస్‌.శాస్త్రి 
అసోసియేట్‌ ఎడిటర్స్‌ 
కప్పర రాంప్రసాద్‌రావు 
ముత్తోజు సత్యనారాయణ 
కాజీపేట కిరణ్‌కుమార్‌ 
సామిడి జగన్‌రెడ్డి 


ముఖచిత్రం 
దళితవాడలో పసిడిమేడలు... 


రెండవ కవర్‌ 
దళిత ముంగిట సిరులు పొంగును! 


మూడవ కవర్‌ 
మల్లన్న సాగర్‌లో గోదావరి గలగల 


నాల్గవ కవర్‌ 
మువ్వన్నల రెపరెపలు 


విడి ప్రతి: రూ.20 
సంవత్సర చందా: రూ.220 
ప్రచురణ 
సమాచార, పార సంబంధాల శాఖ 
సమాచార భవన్‌, ఎ.సి.గార్జ్స్‌ 
హైదరాబాద్‌ - 500 028. 
ముద్రణ 
శ్రీ బాలాజీ గ్రాఫిక్స్‌ 
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ - 500 044. 


రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు 


తప్పనిసరిగా ప్రభుత్వానికి చెందినవి కానక్కరలేదు. 


http//magazine.telangana.gov.in 
e-magazine:http//ipr.tg.nic.in 
email: telanganamasapatrika@gmail.com 
ISSN 2581-3978 


వ 


గంపాసోయం 


దళిత జనాభ్యుదయం 


అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా సాగుతున్న తెలంగాణ హైఫ్టంలొ దళితుల 
ఆశాజ్యోతిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు 'దళితబంధు” పేరిట మరో అద్భుత 
పథకాన్ని ప్రవేశపెట్టారు. దారిద్యంతోపాటు, తరతరాలుగా సామాజిక వివక్షకు 
గురవుతున్న దళితుల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించిన ఈ దళితబంధు పథకం 
తొలిదశలోనే ప్రకంపనాలను సృష్టిస్తోంది. మిగిలిన పథకాల వలెనే ఇది కూడా దేశానికే 
ఆదర్శంగా అమలుపరచి తీరాలని ముఖ్యమంత్రి కె.సి. ఆర్‌. దృఢ సంకల్పంతో ఉన్నారు. 

దళితబంధు పథకాన్ని తొలిసారిగా తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో 
76 మంది దళితులకు ముఖ్యమంత్రి చేతులు మీదుగా మంజూరుచేశారు. ఇందుకు 
అవసరమైన ఏడు కోట్ల 60 లక్షల రూపాయల నిధులను కూడా విడుదల చేశారు. 
ప్రతి నియోజకవర్గం నుంచి వందమంది దళితులను ఎంపికచేసి ఈ పథకం 
రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని తలపెట్టిన రాష్ట ప్రభుత్వం తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా 
హుజూరాబాద్‌లో దళిత కుటుంబాలన్నింటికీ అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. 
ఇందుకుగాను మొత్తం 2,000 కోట్ల రూపాయలు వరకూ వ్యయమవుతుందని 
ప్రాథమిక అంచనా. దీనికి సంబంధించి ఇప్పటికే 2000 కోట్ల రూపాయల నిధులను 
ప్రభుత్వం విడుదల చేసింది. 

దళితులు కూడా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, ధనికులుగా మారాలని ఇప్పటికే 
పలు రాయితీలు అందిస్తున్న రాష్ట్రప్రభుత్వం దళితబంధు పథకం క్రింద ఒక్కో 
కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తోంది. ఈ మొత్తంతో లబ్బిదారుడు 
ఉపాధి కల్పించే ఏదైనా వ్యాపారమో, ఆదాయం సమకూరే మరేదైనా కార్యక్రమమో 
స్వేచ్చగా నిర్వహించుకోవచ్చు. కొంతమంది లబ్టిదారులు కలసి పెద్ద మొత్తం 
పెట్టుబడితో పెద్ద యూనిట్‌ పెట్టుకొనే అవకాశం కూడా ఉంది.అవసరమైన వారికి 
ప్రభుత్వ అధికారులు కావలసిన సూచనలను, సలహాలను అందిస్తారు. ఇప్పటికే వీరు 
చేపట్టదగ్గ కొన్ని పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. 

కేవలం కుటుంబానికి 10 లక్షల రూపాయలు సమకూర్చడంతోనే ప్రభుత్వం 
సంతృప్తి చెందలేదు. దళిత బంధు ద్వారా లబ్ది పొందిన కుటుంబం భవిష్యత్తులో ఏదైనా 
ఆపదకు గురైతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రక్షణ కవచంగా దళిత రక్షణ నిధిని 
కూడా ఏర్పాటు చేస్తోంది. లబ్బిదారుని నుంచి సేకరించిన 10 వేల రూపాయలకు 
తోడు, ప్రభుత్వం మరో 10 కం రూపాయలు కలిపి ఈ నిధిని ఏర్పాటుచేస్తోంది. ఈ 
పథకం విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి 
సూచనలు కూడా స్వీకరించింది. దళితబంధు అమలు, దళిత రక్షణ నిధి నిర్వహణలను 
పర్యవేక్షించడంలో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. లబ్దిదారులు పొందుతున్న 
ఫలితాలను ఎప్పటికప్పుడు “కరీ వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పటిష్ట 
యంత్రాంగాన్ని కూడా రూపొందించింది. 

ముఖ్యమంత్రి ౩. చంద్రశేఖర రావు మానస పుత్రికగా భావిస్తున్న దళితబంధు 
పథకంతో దళితులు సమాజంలో ఇక ధనికులుగా ఎదగాలన్న ఆయన ఆకాంక్ష 
త్వరితగతిన నెరవేరాలని ఆశిద్దాం. 


లా. న 
గా వ్య గో 
| ల లీ 


తెలంగాణ | ౩ | సెప్టెంబర్‌ 2021 


అణగారిన వర్గాల 
వికాసం దిశగా 


మధ్యవర్తిత్వ 
కేంద్రానికి శ్రీకారం 


మహోద్వమంగా దయ తలల న. 6 


పట్టుబట్టి సాధిద్దాం EE EEE రం న. 12 
ఆాణాఆకు హక్మూోకలె ంం0ం60000౦5౦ర౦౦౦౦౦౦౦ద౦౦ద౦౦౦౦౦ద౦ 15 
వెన్నెలపందిరి... = ees 27 
దదాడానలో కూద 00 6ంం6ంంరంరరరరరదంరరరంరంంరం 28 
ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అర్వింద్‌ కుమార్‌......... 31 
DA Ent En 32 
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగ విస్తరణ........... 88 
ఎదగాలి ఆకాశమెత్తు ఎదగాలి! ........00000000000000 044 837 
రాష్ట్రానికే రోల్‌ మోడల్‌గా సిద్ధిపేట స్వచ్భబడి........... 42 


అల్లీపురం గ్రామంలో 


తొలిసారి ఎగిరిన మువ్వన్నెల జెండా! ...04000000000 45 
నాగు దారి మలాల ee 46 
హైదరాబాద్‌ నగరానికి వాటర్‌ ప్లస్‌ అవార్డు............ 48 
తెలంగాణ కళల తావు తిరుమలరావు.................2. 50 


ప్రగతి పథంలో 


మహిళా స్వయం సహాయక సంఘాలు.................. ర్‌4 
అనాథలకు ప్రభుత్వమే అమ్మా నాన్న...........౨.౨.౨.... ర్‌7 
చసత (దోల్వవేంంంంంంంంం00ం00000000ర000000006000020006006000 58 


తెలంగాణ | 4 | సెప్టెంబర్‌ 2021 


తొలిఫలాలు 


పచ్చదనానికి 52 


విశ్వవేదిక పాలమూరు 
RS 9... రాష సమాచార, పౌరసంబంధాల 
తెలంగాణ అ శాఖ ప్రచురిస్తున్న 
న “తెలంగాణ' మాసపత్రికను 
పోస్టల్‌ ద్వారా పొందగోరువారు 


౫ ౯ వార్షికచందా రూ.220 


“తెలంగాణ” మాసపత్రిక తెలుగు, ఊర్జు భాషలలో 
వెలువడుతున్నందున పాఠకులు తమకు ఏ భాషా పత్రిక 
(తెలుగు/ఉర్టూ) కావాలో స్పష్టంగా తెలియజేయాలి. 
చందాదారులు తమ చిరునామాను స్పష్టంగా ఇంటి 
పూర్తి అడ్రస్‌, పెన్‌కోడ్‌ నెంబర్‌తో సహా తెలియచేయవలెను. 
AAO, I&PR TELANGANA పేరున డి.డి. రూపంలో 
ఈ క్రింది చిరునామాకు పంపించవలెను. 


అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, కమిషనర్‌ కార్యాలయం, 

సమాచార, పార సంబంధాల శాఖ, సమాచార భవన్‌, 

ఎ.సి.గార్డ్స్‌, మాసబ్‌ట్యాంక్‌, హైదరాబాద్‌ 500028 
వివరాలకు 040-23399048, 23398104 
ఎక్స్‌టెన్షన్‌ 148 నంబరులో సంప్రదించవచ్చు. 


- చీఫ్‌ ఎడిటర్‌ 


ఆర్థికమంత్రి హరీష్‌రావు 


స్వీయపన్నుల రాబడిలో రాష్టం 
దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఆర్థిక 
మంత్రి హరీష్‌రావు తెలిపారు. డాక్టర్‌ 
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల 
అభివృద్ధికేంద్రంలో ఏర్పాటు చేసిన ల్‌ క 
విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర లా 
ఆదాయానికి సంబంధించి పలు విషయాలు గణాంకాలతో సహా వివరించారు. 
తెలంగాణ ఏర్పాటు జరిగాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం 
చేపడుతున్న పలు కార్యక్రమాల ద్వారా అద్భుత ప్రగతిని సాధించిందని 
పేర్కొన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో దూసుకుపోతున్నదన్నారు. 
సొంత పన్నుల ఆదాయం ఆరేళ్లలో 90 శాతం పెరిగిందని మంత్రి తెలిపారు. 
వృద్ధిరేటు 11.52 శాతమని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా తెలంగాణ 
దరిదాపుల్లో లేదని స్పష్టం చేశారు. సంపద సృష్టించడంలో తెలంగాణకు సాటి 
ఎవరూ లేరన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిమితికి లోబడే జీఎస్టీపీలో 22.83 శాతం 
మాత్రమే అప్పులు తీసుకున్నామని మంత్రి వివరించారు. అయినా ప్రతిపక్షాలు 
కావాలని విమర్శలకు దిగుతున్నాయని ఆయన ప్రతిపక్షాల తీరును 
దుయ్యబట్టారు. జీడీపీలో రాష్ట్రం దేశంలో ఆరవ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రం 
ఏర్పడినప్పుడు 4 శాతం ఉన్న జీడీపీ ఇప్పుడు 5 శాతానికి పెరిగిందన్నారు. 
జీఎస్‌డీపీలో రాష్ట్రం దేశంలో మూడవ స్థానంలో ఉందని, దక్షిణాధిలో మొదటి 
స్థానంలో ఉందని తెలిపారు. తలసరి ఆదాయంలో దేశ సగటుకంటే 1.84 
శాతం ఎక్కువ వృద్దిని సాధించిదని పేర్కొన్నారు. కరోనా సంవత్సరాల్లోను రాష్టం 
2.4 శాతం వృద్ధి టు సాధించిందన్నారు. 

తెలంగాణ రాష్టం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో తలసరి ఆదాయం విషయంలో 
పదోస్థానంలో ఉండగా, రాష్ట్రావతరణ తరువాత ఈ ఆరు సంవత్సరాల్లో ఇది 
మూడవ స్థానానికి చేరుకున్నదని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి 
ఆదాయం కంటే 1.84 రేట్లు ఎక్కువగా ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ 
రంగాల్లో దేశం వృద్ధిరేటు 8.6 శాతం మాత్రమేనని, తెలంగాణ వృద్ధిరేటు 14.3 
శాతమని తెలిపారు. తయారీ రంగంలో 72 శాతం, ఐటీ రంగంలో 120 శాతం 
వృద్ధి సాధించినట్లు మంత్రి వివరించారు. ఆరేళ్లలో ధాన్యం దిగుబడి 500 రేట్లు, 
పత్తి మూడు రెట్లు పెరిగిందని తెలిపారు. పరిశ్రమల రంగంలో 72 శాతం 
వృద్ధిరేటు నమోదైందని హరీష్‌ తెలిపారు. దళితబంధు విషయంలో మాట్లాడుతూ 
ఇది దళితులను అభివృద్ధిపథంలో పయనింపచేయడమే కాకుండా రాష్టానికి 
ఆదాయాన్ని కూడా సమకూరుస్తుందన్నారు. వారు ఏర్పాటు చేసుకునే యునిట్లు, 
పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుందన్నారు. 
మల్లన్న సాగర్‌లోకి గోదావరి జలాలు రావడంతో రైతులకు సంపూర్ణంగా మేలు 
కలుగుతుందని ఆయన ఆకాంక్షించారు. 


ఉద్యోగ ఖాళీలపై నివేదిక సిద్ధం 


ఉద్యోగ ఖాళీలపై నివేదిక సిద్ధమైందని, అన్ని జిల్లాలకు, ఉద్యోగులకు సమ 
న్యాయం జరిగేలా జోనల్‌ విధానంపై పరిశీలన జరుపుతున్నామని మంత్రి 
తెలిపారు. దీనిపై స్పష్టత వచ్చాక మంత్రి మండలికి సమర్పిస్తామని ఆయన 
తెలిపారు. అనంతరం నోటిఫికేషన్‌ జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. 


తెలంగాణ | 5 | సెప్టెంబర్‌ 2021 


మహోద్యమంగా 


దళతబం( 


హుజూరాబాద్‌లో పై 


దళితబంధు కార్యక్రమం మహోద్యమంగా 
ముందుకు సాగాలని, అందుకు దళిత మేధావులు, 
రచయితలు, కవులు, విద్యార్థులు నడుం బిగించి 
కార్యరంగంలోకి దూకాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల 
చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. దళితుల 
కుటుంబాల్లో వెలుగులు విరజిమ్మాలంటే, వారు ఆర్థిక 
స్వావలంబన దిశగా ముందుకు సాగాలంటే ఈ పథకం 
నూటికి నూరుపాళ్ళు విజయవంతం కావాలని ఆయన 
ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “'దళితబంధు” పథకాన్ని 
ఆయన _ కరీంనగర్‌జిల్లా హూజూరాబాద్‌ నియోజకవర్గం శాలపల్లి 
ఇందిరానగర్‌లో (ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 
ప్రసంగించారు. ముందుగా వేదికపై ఉన్న అంబేద్మర్‌, జగ్‌జ్జీవన్‌రాం 
చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్చించారు. 

సమాజంలో అణగారిన వర్గాలైన దళితులను ఆర్థికంగా, సామాజికంగా 
పైకితెచ్చి వారు తలెత్తుకుని తిరిగే విధంగా తయారుచేయడమే ఈ పథకం 
ముఖ్య ఉద్దేశ్యమన్నారు. దళితవాడలు బంగారు మేడలవ్వాలి, దళితజాతి 
రత్నాలను, దళితుల శక్తిని బయటకు తీయాలన్నది తమ సంకల్పమని కేసీఆర్‌ 
స్పష్టం చేశారు. సంవత్సరం ముందే ఈ పథకం అమలు జరగాల్సిందని, 
కరోనా కారణంగా వాయిదా పడిందని సీఎం పేర్కొన్నారు. ఉన్నవారు, 
లేనివారు, ఉద్యోగస్టులు, వ్యాపారస్తులు అనే తేడా లేకుండా రాష్ట్రంలో ఉన్న 
అన్ని దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేస్తామన్నారు. ఇందులో 
లబ్టిదారుల ఎంపిక అంటూ ఉండదని స్పష్టం చేశారు. మొదట 
హుజూరాబాద్‌లో అమలు చేసి అంచెలంచెలుగా నాలుగైదు సంవత్సరాల్లో 
రాష్ట్రమంతా అమలు చేస్తామన్నారు. రైతుబంధు పథకాన్ని కూడా ఇక్కడి నుంచే 
ప్రారంభించామన్నారు. అది ఎంతో విజయవంతమైందన్నారు. రైతుబీమాను 
కరీంనగర్‌లో ప్రారంభించామన్నారు. కరీంనగర్‌ జిల్లా సెంటిమెంటుగా కలిసి 
వస్తుందనే ఇక్కడ నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. 


సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడే దళితపథం ఆలోచించా.. 


ఈ పథకాన్ని తాను ఇప్పుడే ఆలోచించలేదని, తాను సిద్ధిపేట ఎమ్మెల్యేగా 
ఉన్నపుడే దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 
అప్పటి నుంచి కూడా దళితులను అభివృద్ధిలోకి తేవాలని సంకల్పంతో 
ఆలోచిస్తున్నట్లు తెలిపారు. తన మిత్రుడు దళితుడైన దానయ్యను సిద్ధిపేట 
మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా చేసినట్లు తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 
ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి, విజయవంతం చేస్తామన్నారు. 
కాంట్రాక్టుల్లోను, వ్యాపార లైసెన్సుల్లోను, పరిశ్రమల మంజూరీలోను దళీతులకు 


రిజర్వేషన్లు పెడతామన్నారు. ఎరువుల షాపులు, 
మెడికల్‌ షాపులు, బార్‌ షాపులు, వైన్‌ షాపులు, రైస్‌ 
మిల్లులు, దాల్‌ మిల్లులు పెట్టుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే 
ఇలాంటి వ్యాపార, పారిశ్రామిక లైసెన్సులల్లో దళితులకు 
ఇంత కోటా ఇవ్వాలని, రిజర్వేషన్లు పెడతామని 
ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనివల్ల వ్యాపార, 
పారిశ్రామిక రంగాల్లో దళితులు దూసుకుపోవాలని 
ఆయన పిలుపునిచ్చారు. అయితే ఒకే వ్యాపారాన్ని 
అందరూ పెడితే లాభసాటిగా ఉండదని, వివిధ 
వ్యాపారాలను ఎంచుకుని మంచిగా వ్యాపారం 
చేసుకోవాలని కోరారు. ఒక [గ్రామంలో అందరూ 
ట్రాక్టర్లనే కొన్నారనుకోండి, (ట్రాక్టర్లు ఎక్కువైపోయి 
కిరాయలు దొరకడం కష్టంగా మారుతుంది అలా 
కాకుండా ఒకరు హార్వెస్టర్‌, లేదా ఆయిల్‌ మిల్‌, దాల్‌ 
మిల్‌, రైస్‌మిల్‌ లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చని 
సూచించారు. తమకు తాము ఆలోచించుకోగలిగితే వారి 
ఇష్టప్రకారం వ్యాపారాలు పెట్టుకోవచ్చని, ఆలోచనలు 
రాని వారికి కలెక్టర్‌ సలహాలు, సూచనలు ఇస్తూ మార్గం 
చూపిస్తారన్నారు. ఎలాగైనా ప్రభుత్వం ఇచ్చిన రూ. 10 
లక్షలను వ్యాపారం చేసి ఏడాది నాటికి రూ. 20 లక్షలు 
చేసి చూపించాలన్నారు. అలా జరిగినప్పుడే దళితబంధు 
విజయవంతమైనట్లు లెక్క అన్నారు. 

రసమయి తయారుచేసిన క్యాసెట్‌లో గోరేటి ఎంకన్న 
పాట రాసిండు. అందులో “మట్టి నుండి సిరులదీసే 
మహిమ నీకు ఉన్నది” 'పెట్టుబడియే నిను వరిస్తే నీకు 
ఎదురేమున్నది” అని రాసాడు. మరో పాటలో సుక్కల 
ముగ్గేసినట్టు సెల్లెలా.. నువ్వు సక్కంగా కూడబెట్టు 
సెల్లెలా.. అని రాసారు. మీరు అట్లా కూడబెట్టాలె. అని 
పిలుపునిచ్చారు. 15 బర్రలను కొనుక్కొని పాల వ్యాపారం 
పెట్టుకుంటే రోజుకు 50 లీటర్ల పాలు పోసినా రోజు 
రూ. 2 వేలు సంపాదించవచ్చని తెలిపారు. ఇలా నెలకు 
రూ. 60వేలు, సంవత్సరానికి రూ. 7.20 లక్షలు 
వస్తాయని సీఎం లెక్కలతో సహా వివరించారు. తమకు 


తెలంగాణ | 6 | సెప్టెంబర్‌ 2021 


ELANGANA Fi 1 ః జీ ' గ | : 
| CARD లి ఖీ జం త = 4\ 
క / భో, i ట్స! 


| HELUDEAZadNMN 


"reer Ln Fee 


= MAMI ITAaBH 
గ i 


సంపాదించే సత్తా ఉందని నిరూపించాలన్నారు. దళితులం దరిద్రులం కాదు.. 
మేముకూడా ధనవంతులమే.. మాకు ఇన్ని రోజులు అవకాశాలు లేక వెనకబడి 
ఉన్నాం..ఇప్పుడు మా ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు 
వందశాతం గెలిచి చూపిస్తాం అని రుజువు చేయాలని సీఎం దళితులను 
కోరారు. 

ఇతర కులాల వారికి చేపల పెంపకం, గొ(రైల పెంపకం లాంటి పథకాలు 
అమలు చేస్తుంటే తమకు ఏవైనా పథకాలు అమలు చేయాలని దళితులు కోరారే 
తప్ప ఇతరుల సంక్షేమ పథకాలకు వారు ఏనాడు అడ్డు చెప్పలేదని సీఎం 


నా భార్య ప్రోత్సహించింది 


నా భార్య శోభ దళితబంధు పథకం విషయంలో నన్ను ఎంతగానో 
ప్రోత్సహించిందని కేసీఆర్‌ తెలిపారు. దళితబంధు ఉద్యమం చేపడుతున్నాను 
నువ్వు ఏమంటావని ఆమెను అడిగితే, దళితుల పరిస్థితి అన్యాయంగా 
ఉంది, మీరు ఏదైనా పట్టుదలతో పనిచేస్తారు, ఇది కూడా ముందుకు 
తీసుకుపోండి విజయం సాధిస్తారని ప్రోత్సాహాన్నిచ్చి పంపిందని కేసీఆర్‌ 
తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నా భార్య ఉద్యమానికి 
ఎంతో ప్రోత్సాహాన్ని అందించిందని తెలిపారు. తెలంగాణ కోసం కొట్లాడు 
మంచిదేనని ఉత్సాహపరిచిందన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా 
దళితబంధు విజయవంతమై తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. 


అన్నారు. అందుకే తాము దళితులకు ఇస్తున్న రూ. 10 
లక్షల విషయంలో కూడా ఎలాంటి ఆంక్షలు 
విధించలేదన్నారు. వారికి తోచిన పథకాలు ఎంచుకో 
వచ్చని అన్నారు. అయితే అవి లాభసాటిగా ఉండేలా 
చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. హైదరా 
బాద్‌లో ఓజా అనే కులం ఉందని, ఆ కులంలో అంతా 
కోటీశ్వరులేనని సీఎం తెలిపారు. వారు పరస్పరం 
సహకరించుకుని ముందుకు సాగారన్నారు. వారి బాటలో 
దళితులు కూడా ముందుకు సాగాలని, వారికి ఇచ్చిన 
రూ. 10 లక్షల రూపాయలను ఏడాదిలోగా రూ. 20 
లక్షలు చేయాలన్నారు. తాము పెడతామన్న కంపెనీకి 
డబ్బులు సరిపోకపోతే నలుగురు, అయిదుగురు కలిసి 
వారి వద్ద ఉన్న పది, పది లక్షలను ఒకచోట వేసి రైస్‌ 
మిల్లులు, దాల్‌ మిల్లులు పెట్టుకోవచ్చని సూచించారు. ఏ 
విధంగా అయినా ఆర్థికంగా బాగుపడాలని ఆయన 
దళితులకు హితవు పలికారు. 

ఇక సమాజంలోని ఇతర వర్గాల వారు కూడా 
దళితులకు చేయూతనిచ్చి వారు అభివృద్ధిలో పయనించే 
విధంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేను మీకు 
చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా దళీతులను బాగు 
చేయడంలో మీరంతా భాగస్వాములు కండి అంటూ, 
పిలుపు నిచ్చారు. రాష్టం మొత్తంలో 17 లక్షల దళిత 
కుటుంబాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. 
వీరందరికీ కూడా దశలవారీగా దళితబంధు అమలు 
చేస్తామన్నారు. తొలుత నిరుపేదలకు ఇచ్చి అనంతరం 
మిగతా వారికి కూడా అమలు చేస్తామన్నారు. దళిత 
ఉద్యోగస్తులు ఉన్న కుటుంబాలకు చివరన అమలు 
చేస్తామని చెప్పారు. ప్రస్తుతం హుజూరాబాద్‌లో 15 
మంది లబ్దిదారులకు చెక్కులు అందచేశామని, 15 
రోజుల్లో ల్‌చేల కోట్లు లబ్ధిదారులకు అందచేస్తామని 
ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ డబ్బులను కొత్తగా బ్యాంకు 
ఖాతాలు తెరిచి అందులో జమచేస్తామని సీఎం చెప్పారు. 
దళితులకు రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల 
విద్యా, ఉపాధి రంగాల్లో కొన్ని అవకాశాలు కలసివచ్చా 
యన్నారు. అయినా 95శాతం మంది దళితులు పేదరికం 
లోనే మగ్గుతున్నారని అన్నారు. అందుకే దళితబంధు 


తెలంగాణ | 7 | సెప్టెంబర్‌ 2021 


పథకం తెచ్చామన్నారు. ఈ పథకం అమలైన కుటుంబాలకు ఇతర పథకాలు 
కూడా కొనసాగుతాయని, ఏవీ తీసివేయడం జరగదని సీఎం స్పష్టం చేశారు. 


పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు 


దళితబంధు అమలు కోసం ప్రత్యేకంగా కమిటీలను రాష్ట్ర స్థాయి నుంచి 
గ్రామ స్థాయి వరకు రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు. గ్రామస్థాయిలో వార్డు 
సభ్యుల నుంచి మంత్రుల వరకు 25వేల మందికి పైగా ప్రజా ప్రతినిధులు 
ఈ పథకం అమలును పర్యవేక్షిస్తారన్నారు. ఈ పథకం అమలు కోసం 
ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక ప్రత్యేక అధికారిని 
నియమిస్తున్నట్లు తెలిపారు. రాహూల్‌ బొజ్జా అని ఐఏఎస్‌ అధికారి బొజ్జా 
తారకం కుమారుడని, అతన్ని ఈ పథకం విజయవంతంగా అమలు 
చేయడానికి నియమిస్తున్నట్లు తెలిపారు. తాను, చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ 
హెలి కాష్ట్రర్‌లో వచ్చేటప్పుడు ఈ విషయమై చర్చించుకున్నామన్నారు. గ్రామ 


స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పథకాన్ని అడుగడుగునా పర్యవేక్షిస్తు 
సరైన అమలు దిశగా ముందుకు సాగుతామన్నారు. 


ఇది ఇక ఉద్యమం 


దీనిని ప్రభుత్వ పథకంగా భావించవద్దని ఇది ఒక మహోద్యమమని కేసీఆర్‌ 
ఉద్దాటించారు. ఇది తప్పకుండా విజయం సాధించి తీరుతుందన్నారు. 
తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన సమయంలో కూడా ఎన్నో అనుమానాలు, 
అపోహలు కల్పించారన్నారు. ప్రజల దీవెనతో ఉద్యమం ఉధృతంగా సాగి 
తెలంగాణ స్వప్నం సాకారమైందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక పలు రంగాల్లో 
అద్భుతమైన విజయాలను సాధించామన్నారు. తెలంగాణ ఉద్యమం 
ప్రారంభించే సమయంలో తన మిత్రుడు ఒకరితో మాట్లాడానని, అప్పుడు ఆ 
మిత్రుడు తనను ఇప్పుడు తెలంగాణ పంచాయతీ ఏం పెట్టుకుంటవన్నాడు, 
అప్పుడు ఆ మిత్రుడితో తెలంగాణ వస్తె ఎట్లా ఉంటదని అడిగితే బ్రహ్మాండంగా 
ఉంటదన్నాడు. ఇగ గంతకే ఉండు అని చెప్పిన అన్నారు. ఇప్పుడు కూడా ఈ 
దళితబంధు పెడుతుంటే పేపర్ల సదివి నాకు ఫోన్‌ చేసిండు నీకు 
తిన్నదరుగదారా.. మల్గొకటి మొదలు పెట్టినవు అన్నడు. పథకం బాగుందా 
అని అడిగిన బాగుంది అన్నడు. ఈ పథకం చాలా విజయవంతం అవుతది, 


తెలంగాణ | 8 | సెప్టెంబర్‌ 2021 


భారతదేశానికే కాదు ప్రపంచానికే ఒక మార్గం 
చూపెడుతది ఈ పథకం నాలుగు సంవత్సరాల్లో ఎలా 
ఉండబోతుందో చూద్దువు గానీ నాలుగేండ్లు నువ్వు 
బతుకు, నేను బతకాలని మొక్కు అన్న అని కేసీఆర్‌ సభకు 
తెలిపారు. 


చిత్తశుద్ధి ఉంటే విజయవంతమవుతాయి 


నాయకుదనే వాడికి వాక్‌శుద్ధి, లక్ష్య శుద్ధి, చిత్తశుద్ధి 
కావాలన్నారు. ఒక పని సాధించాలంటే ఉడుంపట్టు 
పట్టాలన్నారు. రాష్టం వచ్చిన తరువాత 24 గంటలు 
కరంటు ఇస్తమంటే ఎవ్వరూ నమ్మలే ఇప్పుడు ప్రత్యక్షంగా 
చూస్తున్నరన్నాడు. నాడు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి 
24 గంటలు కరంట్‌ ఇస్తే మెడలో గులాబికండువా 
కప్పుకుంటానన్నాడు. కరంటు ఇచ్చినం జానారెడ్డి గులాబి 
కండువా వేసుకోలేదని అన్నారు. మిషన్‌ భగీరథ మొదలు 
పెట్టిన నాడు, కాళేశ్వరం కడతామన్న నాడు అయిన 
నాటికి చూద్దామని గేలి చేశారని, ఇప్పుడు ఇంటింటికీ 
నల్లా నీరు వస్తున్నాయని, గోదావరి నీళ్ళు పొలాలల్లో 
పారుతున్నాయని, ఇది ప్రజలు చూస్తున్నారని కేసీఆర్‌ 
పేర్కొన్నారు. తాము ప్రవేశపెడుతున్న పథకాల ఆలోచన 
గతంలో ఏ ప్రధానికి, ఏ ముఖ్యమంత్రికి ఎందుకు 
రాలేదని ప్రశ్నించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో 
ఒక్క నాయకుడు కూడా ఈ ఆలోచన ఎందుకు 
చేయలేదని కేసీఆర్‌ (ప్రశ్నించారు. నేను పథకం 
ప్రకటించిన్నో లేదో కిరికిరి గాళ్ళు ఒకడు కా అంటే 
మరొకడు కీ అంటూ గోలగోల చేస్తున్నారని 
విమర్శించారు. దళితులు బాగుపడవద్దనే వాళ్ళ ఉద్దేశ్యమా 
అని ప్రశ్నించారు. 


పథకాలు నిరంతరాయంగా కొనసాగుతాయి 


రాజకీయాలు వస్తుంటాయి.. పోతుంటాయి... కానీ 
పథకాలు మాత్రం నిరంతరాయంగా అమలు జరగాలి. 
నేను పెట్టిన పథకాలు ఎవ్వరూ తీసెయ్యలేరు. నేనుపోయి 
మరో ముఖ్యమంత్రి వచ్చినా ఈ 


పథకాలను 


¥ 


PPT IE Fev rT VOLT 3335న ET IFT, 


hr 


SARA 


FA 


పునాదులను నిర్మిస్తున్నం. చావు అంచులదాకా పోయి రాష్టాన్ని 
సాధించుకున్నాం. దీన్ని కళకళలాడంగ చూడాలన్నదే బలమైన కాంక్ష అని 
కేసీఆర్‌ పేర్కొన్నారు. అందుకే మరెక్కడా జరగని ఆవిష్కరణలు ఇక్కడ 
జరుగుతున్నాయని అన్నారు. తాను తెలంగాణ భవన్‌ నిర్మించినపుడు దాని 
ప్రారంభానికి తమిళనాడు పిఎంకే అధ్యక్షుడు రాందాసు వచ్చి ప్రారంభించారు. 
అప్పుడు ఈ జాగా ఎంత అని అడిగితే ఎకరం అని చెప్పిన ఎకరం జాగలనే 
ఇంత మంచిగా భవనం నిర్మించినవు నీకు తెలంగాణ ఇస్తే ఇంకెంత మంచిగ 
చేస్తువు అన్నాడు. పది సంవత్సరాల తరువాత మళ్ళీ పిలుస్తాసార్‌ రండి వచ్చి 
చూడండని చెప్పిన అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పుడు రాష్టం ప్రగతి పథంలో 
దూసుకుపోతున్నదని, ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించుకుంటూ 
పోతున్నామని అన్నారు. ఇందులో భాగంగానే నా దళిత జాతిని నూరు శాతం 
విజయతీరాలవైపు నడిపిస్తానని భరోసా ఇచ్చారు. 


దళిత రక్షణ నిధి 


దళితబంధు పథకానికి అనుబంధంగా “దళిత రక్షణ నిధి” పేరిట మరో 
నిధిని ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. ఎవరైనా దురదృష్టవశాత్తు 
ఇబ్బందులపాలైతే వారికి అండగా నిలవడానికి ఈ నిధి ఉపయోగపడుతుందని 
తెలిపారు. దళితులకిచ్చే రూ. 10 లక్షల నుంచి రూ. 10వేలు తీస్తామని, 
అలాగే ప్రభుత్వం నుంచి మరో రూ. 10వేలు కలిపి మొత్తం రూ. 20వేలు 
చేస్తామన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 25వేల దళిత కుటుంబాలు 
ఉంటే ఈ విధంగా ప్రతి కుటుంబం రూ. 20వేల చొప్పున మొత్తం 50 కోట్ల 
రూపాయలు జమ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఏ కుటుంబంలో ఏదైనా 
ఆపద వచ్చినా ఈ నిధి ద్వారా ఆదుకుంటారన్నారు. ఇలా రాష్ట్రంలోని 119 


Fil, 


Ye 


Ta EERE 


అంబేద్కర్‌, కేసీఆర్‌ చిత్రాలతో ఉన్న చిత్రపటాన్ని 
బహూకరించిన దళత ప్రజా ప్రతినిధులు 


సభ ముగిసిన అనంతరం సభాస్థలి నుంచి 
వెనుదిరుగుతున్న కేసీఆర్‌కు దళిత మంత్రులు, 
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర (ప్రజా ప్రతినిధులు 
అంబేద్కర్‌, కేసీఆర్‌ చిత్రాలతో ఉన్న చిత్రపటాన్ని 
బహూకరించారు. అభినవ అంబేద్కర్‌ కేసీఆర్‌ అంటూ 
నినాదాలు చేశారు. కాగా సభా (ప్రాంగణమంతా 
ప్రజలతో కిక్కిరిసి పోయింది. కేసీఆర్‌ (ప్రసంగం 
సాగుతున్నంత సేపు ప్రజల నుంచి ఎంతో ఉత్సాహం 
కనిపించింది. కేసీఆర్‌ (ప్రసంగానికి పలుమార్లు 
కరతాళధ్వనులతో ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం 
చేశారు. సభ విజయవంతం కావడంతో ప్రభుత్వ 
వర్గాల్లో సంతృప్తి వ్యక్తమైంది. 


నియోజకవర్గాల్లో ఈ దళిత రక్షణ నిధి ఏర్పాటవుతుందని 
సీఎం తెలిపారు. ఇలా పేదరికం మీ దరిదాపుల్లోకి 
రాకుండా కాపాడుకుంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 
దళితుల అభ్యున్నతి, సంక్షేమమే పరమావధిగా ఈ పథకం 
అమలు చేయబడుతుందని, ఇది విజయవంతమై దళిత 
కుటుంబాల్లో ఆనందం వెల్లి విరుస్తుందని కేసీఆర్‌ దృఢ 
విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 


పథకాన్ని విజయవంతం చేస్తాం : సీఎస్‌ హామీ 


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ మొదట 
మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు చిత్తశు 
ద్ధితో ఈ పథకం విజయవంతానికి కృషి చేస్తారని సభా 
ముఖంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు 
హామీ ఇచ్చారు. మా ఉద్యోగులంతా పథకం అమలుకు 
ఉత్సాహంగా ఉన్నారని, మీరు అనుకున్న లక్ష్యాలను 
చేరుకోవడానికి అహర్నిశలూ కృషి చేస్తారని అన్నారు. 
ఇది నూటికి నూరుపాళ్ళు విజయవంతమవుతుందని 
ఆశాభావం వ్యక్తం చేశారు. 


చెక్కుల పంపిణీ 

కేసీఆర్‌ ప్రసంగం అనంతరం 15మంది దళిత 
కుటుంబాలకు సీఎం దళితబంధు చెక్కులను పంపిణీ 
చేశారు. ఈ సందర్భంగా మొట్టమొదట చెక్కు అందుకున్న 
కొత్తూరు రాధమ్మతో కేసీఆర్‌ ముచ్చటించారు. ఈ 
డబ్బుతో ఏ వ్యాపారం చేస్తావని అడుగగా డైరీఫాం 
పెట్టుకుంటానని ఆమె సమాధానమిచ్చింది. డైరీఫాం పెట్టి 
బాగా డబ్బులు సంపాదించాలని, నేను మీ ఇంటికి వచ్చి 
చాయ్‌ తాగుతానని ఆయన కొత్తూరు రాధమ్మతో 


అన్నారు. అ 


తెలంగాణ | 9 | సెప్టెంబర్‌ 2021 


లంగాణ రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి ఉద్దేశించి ప్రభుత్వం 
ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు తొలిఫలితాలు లబ్దిదారుల 
చేతికి అందాయి. దళితబంధు పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన 
హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన దళితులకు తొలిసారిగా నాలుగు 
యూనిట్ల వాహనాలను పంపిణీచేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 
దళితబంధు పథకానికి [శ్రీకారం చుట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి 
కె. చంద్రశేఖర రావు చేతుల మీదుగా 15 మందికి దళితబంధు మంజూరు 
పత్రాలను అందించారు. ఈ నియోజకవర్గంలో దశితబంధు పథకం 
అమలుకు అవసరమైన 2,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల 
కూడా చేసింది. ముఖ్యమంత్రి చేతులమీదుగా మంజూరు పత్రాలు 
అందుకున్న వారిలో నలుగురు లబ్దిదారులకు కరీంనగర్‌లో నిర్వహించిన 
ఒక కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్‌, బి.సి 
సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్‌లు యూనిట్లను అందించారు. 
ఈ సందర్భంగా ఇద్దరు లబ్దిదారులకు ట్రాక్టర్లు, మరో ఇద్దరికి ట్రాన్స్‌ పోర్టు, 
(ట్రావెల్‌ వాహనాలను అందించారు. పథకం ప్రారంభించిన అనతికాలంలోనే 
తమకు ఫలితాలు అందటం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. 


ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ, దళితబంధు 
యూనిట్లు గ్రౌండింగ్‌ కావడం సంతోషంగా ఉన్నదని హర్షం వ్యక్తంచేశారు. 


పైలట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే రూ.2,000 కోట్లు 
కరీంనగర్‌ కలెక్టర్‌ దళితబంధు ఖాతాలో జమ 
అయ్యాయని, దీనినిబట్టి ఈ కార్యక్రమం అమలుకోసం 
ప్రభుత్వం ఎంత నిబద్ధతతో పనిచేస్తోందో 
స్పష్టమవుతోందన్నారు. ఇప్పటికే 15 వేల 
కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వడానికి 
ఏర్పాట్లు పూర్తయ్యాయని, దళితబంధు ద్వారా 
ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్న నమ్మకం దళితుల్లో 
కనపడిందని మంత్రి చెప్పారు. 


బి.సి సంక్షేమ శాఖామంత్రి గంగుల కమలాకర్‌ 
మాట్లాడుతూ, దేశంలో వివిధ రాష్ట్రాలు ఈర్వ్యపడే 
విధంగా రాష్టంలో ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ దళితబంధు 
పథకాన్ని తీసుకు వచ్చి అంబేద్కర్‌ కన్న కలల్ని నిజం 
చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి ఏది చెప్పినా 
వెంటనే అమలు చేస్తారనడానికి ఇదొక 
నిదర్శనమన్నారు. పథకం ప్రకటించిన వెంటనే 
యూనిట్లను అందించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వం 
పట్ల నమ్మకం ఏర్పడిందని, లబ్దిదారుల ముఖాల్లో 


చిరునవ్వు చూసే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రికి అందరి 
తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. 


ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ 
వై.సునీల్‌ రావు, జిల్లా కలెక్టర్‌ ఆర్‌. వి. కర్ణన్‌, రవాణాశాఖ 
ఉప కమిషనర్‌ ఎం. చంద్రశేఖర్‌ గౌడ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ 
ఇ.డి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


మంత్రుల చేతులమీదుగా యూనిట్లు అందుకున్న 
లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా నేను 
ఇంకొకరిదగ్గర కారు (డైవర్‌గా పనిచేసిన. దళితబంధు 
పథకం కింద మాకు కారు మంజూరైంది. మంత్రులు 
తాళాలు ఇచ్చిన్రు. ఇప్పుడు ఇంకొకరిదగ్గర పనిచేసే 
అవసరం లేదు. మాకు ప్రభుత్వం ఇచ్చిన కారును 
నడుపుకుంటం. నెలనెలా డబ్బులకోసం ఇబ్బందిపడే 
మాకు ఎంతో ధైర్యం వచ్చింది. బ్యాంకు లోన్లు, అప్పులు 
కట్టే బాధలేదు. కారుతోటి మంచి ఆదాయం 
సంపాదించుకుంటం. అని రాచపల్లి శంకర్‌ అనే 
లబ్బిదారుడు తెలిపాడు. 


దళితబంధు కింద రూ.10 లక్షలు ఇచ్చిన 
ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ మా దేవుడు. కూరగాయల 
వ్యాపారం చేసుకొని బతికే మాకు అశోక్‌ లీల్యాండ్‌ 
వాహనం మంజూరయింది. వ్యాపారం ఇంకా 
బాగాచేసుకొని మంచి ఆదాయం పొందే అవకాశం 
వచ్చింది. అప్పులేకుంట బండి ఇచ్చుడు సంతోషంగా 
ఉన్నది. ఇప్పటిదాకా ఎవరూ ఇట్ల మాకు ఏం చేయలే. 
సి.ఎం కె.సి.ఆర్‌ సాయాన్ని ఎన్నటికీ మరచిపోమని 
లబ్దిదారు జి.సుగుణ చెప్పారు. 


దళితబంధు కింద మాకు ట్రాక్టర్‌ మంజూరైంది. 
వ్యవసాయకూలీ, పాలేరుగా పనిచేసిన మేం ట్రాక్టర్‌కు 
యజమాని అయినం. ట్రాక్టర్‌ తోటి వ్యవసాయం పనులు 
చేసుకుంట మంచిగ సంపాదించుకుంటం. పథకంతో 
మాకు ఎంతో మేలుజరిగిందని దాసారపు స్వరూప 
పేర్కొన్నారు. 


కూలిపని చేసుకుంట కూరగాయలు అమ్ముకొని బతికే 
మాకు దళితబంధు కింద ట్రాక్టర్‌ ఇచ్చిన్రు. ముఖ్యమంత్రి 
కె.సి.ఆర్‌ కు మా కుటుంబం రుణపడి ఉంటది. కూలిపని 
చేసుకొనే మేం ట్రాక్టర్‌ కు ఓనర్‌ కావడం సంతోషంగా 
ఉన్నది. అప్పుకట్టే బాధలేదు. ట్రాక్టర్‌ నడుపుకుంట మంచి 
ఆదాయం సంపాదించుకుంటం. మాతోటి నలుగురికి 
పనిదొరికేలా చేస్తం. అని లబ్దిదారు ఎల్మపల్లి కొమురమ్మ 


అన్నారు. 


విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా 
అంతే గట్టిగా పట్టుపడతా, నా చివరి రక్తపుబొట్టు దాకా 
దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా” అని 


6 6 ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. 


“ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 


దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు 
గురవడానికి సభ్య సమాజమే కారణమని, ఎన్నటి నుంచి 
ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారమని, 
ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని 
కట్టడి చేసి దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి 
తెలంగాణ సమాజమంతా కదిలిరావాలని ముఖ్యమంత్రి 
పిలుపునిచ్చారు. 


దళిత బంధుపై సీఎం కేసీఆర్‌ పిలుపు 


దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్షా 
సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఖుల మాట్లాడుతూ, పట్టుబడితే 
సాధించలేనిది ఏమీ లేదని మరోమారు పునరుద్దాటించారు. పట్టుబట్టి 
తెలంగాణ సాధించుకున్నామని, అదే పట్టుదలతో mee స్వరా్ర్తాన్ని 
అభివృద్ధి చేసుకుంటున్నామని, దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే 
పట్టుదలతో సాధించుకుని తీరుతామని ఆయన స స్పష్టం చేశారు. పట్టుపడితే 
తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకతని. స్రీఇల 
అన్నారు. 

ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న 
తెలంగాణను ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నం. సాగు నీటి 
రంగాన్ని పునరుజ్జీవనం చేసుకున్నాం. దండగన్న వ్యవసాయాన్ని పండగ 
చేసుకున్నాం. కరెంటును! నిరంతరాయంగా ఇచ్చుకుంటున్నాం. ఒకనాడు 
కూలీ పనికి పోయిన రాష్ట్రంలో 38 కోట్ల టన్నుల ధాన్యాన్ని 
పండించుకుంటున్నాం. రాష్టం వచ్చిన నాడు అర్థంకాని పరిస్థితుల నుంచి 
అర్థవంతమైన, గుణాత్మకాభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులేస్తున్నది. ఆకలి 
చావుల నుంచి అన్నపూర్ణగా ఎదిగింది రాష్ట్రం. కునారిల్లుతున్న 
కులవృత్తులను కోట్లాది రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నిలబెట్టుకున్నం. 
గొరైల పెంపకం, చేపల పెంపకం, చేనేతకు ఆసరా, ఎంబీసీలకు అండగా 
నిలబడింది ప్రభుత్వం. అన్ని రంగాలను, ఎస్సీ, ఎస్టీ, వీపీ, మైనారిటీ అన్ని 
వర్గాలను అండదండలు అందిస్తూ గత ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం 
నేనున్నాననే ధీమాను స్ఫూర్తిని అందిస్తున్నది. 

రైతుబంధు, రైతు బీమాతో రైతులకు వ్యవసాయానికి ఉపశమనాన్ని 


TT 


k 111 Chl [2 se =r 


కలిగించినం. గత వలసపాలనలో అన్ని రంగాల్లో గాడి 
తప్పిన తెలంగాణ నేడు ఒక దరికి చేరుకున్నది. బీడీ 
కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు 
బాధితులకు పెన్షన్‌ అందిస్తున్న ఒకే ఒక రాష్టం 
తెలంగాణ. కళ్యాణలక్ష్మి, కేసిఆర్‌ కిట్‌, అమ్మఒడి 
వాహనాలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను 
అమలు పరుస్తున్నాము. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలను 
సరిదిద్దుకుంటూ, సవరించుకుంటూ ఒక దరికి 
చేరుకున్నాం. 

నను ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృద్ధి 
త ఇప్పుడు సమయం వచ్చింది. నేన 
సిద్దికే బట ఎమ్మెల్యేగా వున్నప్పుడు సిద్ధి పేటలో దళిత 
చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని చేపట్టే దళిత జాతి 
అభ్యున్నతి కోసం కృషి తసినః దళితబంధు గత 
సంవత్సరమే ప్రారంభమయ్యెది, కానీ కరోనా 
కారణంచేత ఆలస్యమైంది. 


తెలంగాణ | 12 | సెప్టెంబర్‌ 2021 


ఇప్పుడు దళితబంధు మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాం. 
భారతదేశవ్యాప్తంగా దళితుల పరిస్థితి దారుణంగా ఉంది. ఉత్తర 
భారతదేశంలో దళితుల పరిస్థితిని | , మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరు 
చలించిపోక తప్పదు. ఇకనైనా ఈ దేశంలో దళితుల పట్ల ఆర్థిక, సామాజిక 
వివక్ష పోవాలె. వారి కోసం కంకణబద్దులై పనిజిను ప్రభుత్వాలే నేటి 
ఆవసరం. తెలంగాణ ప్రభుత్వం మా లో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద 
అమలుపరుస్తున్న దళితబంధు కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో, 
తప్పకుండా విజయవంతం చేస్తాం. తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశానికే 
పాఠం నేర్పే విధంగా దళిత బంధును నిలబెడదాం అని సీఎం అన్నారు. 


రిజర్వేషన్ల శాతం పెరగాలి 

ఈ సందర్భంగా మం! మాట్లాడుతూ “సబాల్డర్న్‌ స్ట స్టడీస్‌ సెంటర్‌ ఏర్పాటు 
చేసి దళితుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల పట్ల అధ్యయనం చేశాం. ప్రపంచ 
వ్యాప్తంగా 165 ee అర్దీక, సామాజిక వివక్షకు గురౌతున్నయనే 
విషయాన్ని అధ్యయనం ద్వారా తెలుసుకున్నాం. భారతదేశ దళితుల పరిస్థితి 
కూడా ఈ 165 జాతుల మాదిరిగానే ఉందనే విషయాన్ని నిర్ధారణ 
అయ్యింది. దళితులకు ఆస్తులు లేవు, పై నుంచి సామాజిక వివక్ష్మ వారిలో 
వజ్రాలు ఉన్నాయి, కాని తు. రావాలి. ఇప్పుడు ఆ అవకాశాన్ని 
తెలంగాణ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఇది చిల్లర మల్లర ఓట్ల కొసం 
చేపట్టిన కరం కాదు, ఆదరబాదర అవసరం లేదు, ప్రతి దళితుల 
కుటుంబాన్ని సతు పెకున అభివృద్ధి పరిచే దాకా ఈ కార్యక్రమం 
కొనసాగుతుంది. సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రంలో 17 లక్షల దళిత 
కుటుంబాలు ఉన్నాయని తేలింది, దాదాపు 75 లక్షల దళిత జనాభా 
తెలంగాణ రాష్ట్రంలో ఉంది, అంటే తెలంగాణ జనాభాలో 18 శాతం 
దళితులు ఉన్నారు. దళిత జనాభా పెరుగుతున్నది. దాని తగ్గట్లు రాబోయే 
కాలంలో వారి రిజర్వేషన్ల శాతం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. = ఆవ సనం 
అన్నారు. 

“తెలంగాణ కోసం నేను కదిలిన నాడు నా వెంట మీరంతా కదిలిండ్రు, 
తెలంగాణను సాధించుకునే దాకా నా వెంట నడిచిండ్రు, నేను కోట్లాడితే 
నాకు సహకరించిండ్రు. గత ఏడు యెండ్లుగా తెలంగాణ ప్రభుత్వం 
చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికి అండగా 


నిలబడుతున్నారు. తెలంగాణ పోరాటంలో మీ 
సహకారం నిజమైనదైతే తెలంగాణ దళితుల అభివృద్ధి 
కోసం అదే ఉద్యమ స్ఫూర్తితో నేను చేస్తున్న పోరాటానికి 
కూడా నాకు సహకారం అందించాలే” అని తెలంగాణ 
సమాజానికి సీఎం పిలుపునిచ్చారు. 

రైతు బంధు తదితర సహయ, సహకారాలు 
అందించి ఎట్రైతే వివక్షకు గురైన తెలంగాణ వ్యవసాయ 
రంగాన్ని పట్టుబట్టి అభివృద్ధి పరుచుకున్నామో, వివక్షకు 
గురౌతున్న "తెలిరగౌది దళిత జాతిని అభివృద్ధి 
చేసుకోవడంలో కూడా అదే సిద్ధాంతం ఇమిడి ఉన్నదని 
సీఎం అన్నారు. రైతు దు ఆర్థిక సాయాన్ని 
ఉద్యోగస్తులు, వారు, వీరు అనే తేడా తండా ఎట్రైతే 
పరిమితులు లేకుండా అందిస్తున్నామో, అదే పద్దతిలో 
దళిత బంధుకు కూడా పరిమితులు లేవన్నారు. "దళిత 
బస్తీలోని దరిద్రాన్ని బద్దలుకొట్టాలంటే ఉద్యోగస్తులకు 
కూడా దళిత బంధు ఇవ్వాలని ప్రభుత్వం 
నిర్ణయించిందన్నారు. ఎస్సీ వర్గాల్లోని అన్ని ఉప 
కులాలకు దళిత బంధు వర్తిస్తుందని తెలిపారు. 
దండుగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చడానికి, 
ఉజ్వలంగా వెలుగొందాలని ఎట్రైతే ప్రభుత్వం ఆర్థికంగా 
ఊతం ఇచ్చిందో అదే పద్ధతిలో నిరాశ నిస్పృహలకు 
గురైన దళిత జాతి సముద్దరణకు కూడా ఆర్థికంగా 
అండదండలు అందితేనే ణా తలెత్తుకొని సమాజంలో 
తిరుగుతూ గుణాత్మక జీవనాన్ని. కొనసాగిస్తారనే, 
దార్శనికతతో తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు 
పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. 

హుజురాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే దళిత చైతన్య 
జ్యోతి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి దేశానికే 
వెలుగులు పంచనున్నదని, అణగారిన దళిత వర్గాల్లో 
చైతన్యాన్ని తీసుకువస్తుందన్నారు. ఎట్రైతే స్పష్టమైన 
అవగాహనతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి 


తెలంగాణ | 13 | సెప్టెంబర్‌ 2021 


గమ్యాన్ని ముద్దాడామో అంతే స్పష్టమైన న్‌ దళిత బంధు ఉ 
ద్యమాన్ని నడిపించి, గమ్యాన్ని ముద్దాడుతాం“ అని సీఎం స్పష్టం చేశారు. 
సాగు నీటి రంగం ,వ్యవసాయ రంగానికి ఎట్రైతే లక్షలాది కోట్ల 
రూపాయలను ఖర్చు తపి పునరుజ్జీవనం చేసుకున్నామని, అదే పద్ధతిలో 
లక్ష డబ్బై ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి యావత్తు తెలంగాణ 
దళిత కుటుంబాలను దశల వారీగా రాబోయో కులంలో అభివృద్ధి 
పరుచుకుంటామన్నారు. ప్రతి ఏటా 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలను 
ఖర్చు చేస్తూ 2 నుంచి ౩ లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు 
కార్యక్రమాన్ని దశల వారీగా అమలుపరుస్తామని సీఎం తెలిపారు. 
దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు 
కార్యక్రమాన్ని అన్ని దళిత కుటుంబాలకు చేర్చేందుకు, ప్రతి దళిత కుటుంబం 
ఆర్థికంగా అభివృద్ది పరిచేందుకు దళిత మేధావి వర్షం నడుము బిగించాలని 
సీవెం అన్నారు. గ్రామాలకు తరలండి, దళిత గూడాలలో ప్రతి కుటుంబాన్ని 
కలవండి, వారితో మాట్లాడండి, వారికేమీ కావాలో తెలుసుకొండి. 
ప్రేక్షకపాత్ర వహించవద్దు, మన జాతిని మనమే బాగు చేసుకోవాలని దళిత 
మేధావి వర్గం, యువతకు సీఎం పిలుపునిచ్చారు. 
దళిత బంధు పథకం ద్వారా అమలుపరుస్తున్న పలు కార్యక్రమాల 
వివరాలతో కూడిన కరపత్రాన్ని వెంట తీసుకొని వెళ్లి అందులో పొందుపర్చిన 
వివిధ వ్యాపార, ఉపాధి మార్గాలను వివరించలన్నారు. లబ్దిదారులే 
స్వయంగా వారి పనిని ఎంచుకునేందుకు సహకరించాలని అధికార 
యంత్రాంగానికి సీఎం స్పష్టం చేశారు. పలాన పనినే చేయాలని గాని పలాన 
చోటనే చేయాలని గాని నిబంధనలు ఏమీ లేవన్నారు. నచ్చిన, చేయవచ్చిన 
పని చేసుకొవచ్చన్నారు. అదే సందర్భంలో అందరూ ఒకే పని కాకుండా 
భిన్నమైన పనులను ఎంచుకోవడం ద్వారా ఆర్థికంగా మరింతగా లబ్ది 
పొందవచ్చునన్నారు. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే ఫర్టిలైజర్‌, మెడికల్‌, వైన్స్‌ 
తదితర రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కలిపిస్తామన్నారు. హాస్టల్స్‌, 
ల కు విద్యుక్‌ రంగ సంస్థలకు మెటిరీయల్‌ సప్లయ్‌ చేసే అం 
సివిల్‌ సప్రయ్స్‌ రంగలో కూడా దళితులకు అవకాశాలను 


మెరుగుపరుస్తామన్నారు. కాంట్రాక్టర్‌ రంగంలో కూడా 
కొంత శాతం రిజర్వేషన్‌ కోసం ఆలోచన చేస్తామన్నారు. 

తెలంగాణ పరిశ్రమల రంగంలో ఇప్పటివరకు 2 
లక్షల 20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 
15 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు 
దక్కాయని, అదే పద్ధతిలో LID SEE కోట్ల 
రూపాయలను దళితులకు పెట్టుబడిగా పెట్టడం ద్వారా 
అది తిరిగి పునరుత్సాదకతను సాధిస్తుందని, లక్షలాది 
మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను దళిత బంధు 
పథకం అందిస్తుందని పుం అన్నారు. 

గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి 
లో దళిత బంధు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు 
సీఏం తెలిపారు. దళిత బంధు కార్యక్రమం అమలుతో 
పాటు ఒక్కసారి అభివృద్ధి చెందిన కుటుంబం 
కిందపడకుండా రక్షణ నిధి “సపోర్టివ్‌ (స్టక్చర్‌”ను 
ఏర్పాటు చేశామని, ఇటువంటి విధానం ప్రపంచంలోనే 
ఒకటి, రెండు చోట్లో ఉంటుందని, దేశంలో ఇదే 
మొదటిదని సీఎం తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో 
దళిత బంధు కమిటీలు ఈ రక్షణ నిధిని పర్యవేక్షణ 
చేస్తాయని, ఆపద వచ్చిన వారిని ఆదుకొంటూ వారిని 
తిరిగి నిలబెడతాయని సీఎం తెలిపారు. 

హుజురాబాద్‌ లో దళిత బంధు పథకం పైలెట్‌ 
ప్రొజెక్ట్‌ అమలు తీరుతెన్నులపై అధికారులతో చర్చించిన 
సీఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా 
సమావేశంలో పాల్గొన్న దళిత సంఘాల మ 
మేధావులు, సీనియర్‌ రాజకీయ నాయకులతో సీ 
చర్చించారు. వారిచ్చిన సూచనలను వ 
ర. అధికారులను ఆదేశించారు. కాగా 
సల చేపట్టిన దళిత బంధు కార్యక్రమం కేవలం 
ఆర్థికంగా వ. కాకుండా దళితుల సాధికారతను, 
సామాజిక వివక్ష నుంచి దూరం చేసి దళిత 
ఆత్మగౌరవాన్ని అత్యున్నత స్థాయిలో నిలుపనున్నదని, 
వక్తలు అభిప్రాయపడ్డారు. అంబేద్మర్‌ నాడు రాజ్యాంగ 
రతన కోసం చసిన బుధ మధనం వంటి (శమ, దళిత 
బంధు రూపకల్పన, అమలు కోసం సీఎం చేస్తున్నారని 
సమావేశంలో పాల్గొన్న దళిత సంఘాల నేతలు స్పష్టం 
చేశారు. 


ప్రాణదాతలకు సత్కార౦ 


విధి నిర్వహణలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఆపదలో ఉన్నవారికి 
ప్రాణాలకు తెగించి, ప్రాణదానం చేసిన ఇద్దరు కానిస్టేబుళ్ళ అంకితభావం 
ఇది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ సికింద్రాబాద్‌ 
రైల్వే స్టేషన్‌కు వెళ్ళి సదరు కానిస్టేబుళ్ళను ఘనంగా సత్మరించి శాలువాలు, 
నగదు పురస్కారాలు అందజేశారు. 


మన్మాడ్‌ వెళ్ళే రైలు కదులుతుండగా ఒక మహిళ హడావుడిగా 
రైలెక్కబోతూ ప్రమాదవశాత్తు జారిపడబోయింది. ఈ పరిణామాన్ని గ్రహించిన 
దినేష్‌ సింగ్‌ అనే ఆర్బీఎఫ్‌ కానిస్టేబుల్‌, రెప్పపాటులో ఆ మహిళను పట్టుకుని 
వ్లాట్‌ఫారమ్‌ పైకి లాగి ఆమె ప్రాణాలు కాపాడాడు. 


అదేవిధంగా నర్పాపూర్‌ వెళ్ళే రైలు కదులుతుండగా ఎక్కబోతూ 
ప్రమాదవశాత్తూ కాలుజారిపడబోయిన ఓ ప్రయాణీకుడిని జీఆర్‌పికి చెందిన 
డేవిడ్‌ రాజ్‌ అనే కానిస్టేబుల్‌ కాపాడి ప్రాణదానం చేశాడు. ఈ రెండు 
ఘటనల్లో రెప్పపాటులో ప్రాణాలకు సైతం తెగించి ప్రయాణీకులను కాపాడిన, 
దినేశ్‌ సింగ్‌, డేవిడ్‌ రాజ్‌ల సేవలకు సముచితంగా సత్మారం లభించింది. 


సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని సిసి కెమెరాల కార్యాలయంలో ఎమ్మెల్సీ 
ఫారూఖ్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించిన ప్రాణదాతలైన ఆ 
ఇద్దరు కానిస్టేబుళ్ళను సత్మరించి, ప్రోత్సహించడం మన కర్తవ్యమని అన్నారు. 
ఈ రకమైన సంస్కారాన్ని సత్మరించడం ద్వారా వారి నుంచి మరి ఎంతో 
మంది స్ఫూర్తి పొందుతారని ఆయన అభిప్రాయపడ్డారు. అవయవ మార్పిడి 
శస్త్ర చికిత్స కోసం క్షణాల్లో గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి, సకాలంలో 
ఆపరేషన్‌లు జరిపించేలా పోలీసు సిబ్బంది కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని 
ఫారూఖ్‌ హుసేన్‌ (ప్రశంసించారు. 


ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ డైరెక్టర్‌ జయరామ్‌, 
ఆర్పీఎఫ్‌, జీఆర్బీ ఇనస్పెక్టర్లు బెనయ్య, శ్రీనివాస్‌, మోండా డివిజన్‌ టిఆర్‌ఎస్‌ 


అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ పాల్గొన్నారు. అ 


మహిళలపై నేరాలకు 


సైబర్‌ వర్‌ ల్యాలీత! చెక్‌ 


రాష్ట్రంలో మహిళలు, పిల్లల పట్ల జరిగే నేరాలను 
నివారించేందుకుగానూ రాష్ట్ర పోలీసు శాఖ “సైబర్‌ ల్యాబ్‌ 
పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర మహిళా 
భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్‌ ల్యాబ్‌పై 
మహిళా భద్రతా విభాగం అడిషనల్‌ డిజీ స్వాతి లక్రా, 
సైబర్‌ ఇంటెలిజన్స్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ పరిశోధనా కేంద్రం 
(సిఆర్‌సిఐడిఎఫ్‌)ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై 
డిజిపి దా॥ ఎం. మహేందర్‌రెడ్డి సమక్షంలో సంతకాలు 
చేశారు. 

రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న మహిళల భద్రతకు 
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డీజీపి 
తెలిపారు. 

సైబర్‌ నేరాల పట్ల అవగాహన, చైతన్య కార్యక్రమాలను 
చేపట్టడం, సైబర్‌ నేరాలను పరిష్కరించేందుకు, ఈ సైబర్‌ 
ల్యాబ్‌ దోహదపడుతుందని తెలియజేశారు. 

కోవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంతో మహిళలు, పిల్లలపై 
నమోదైన ప్రతీ కేసులో సైబర్‌ పాత్ర ఉన్నట్టు వెల్లడైందని, 
నైపుణ్యంగల ఐటి ప్రొఫెషనల్స్‌తో ఏర్పాటు చేసిన ఈ సైబర్‌ 
ల్యాబ్‌తో సైబర్‌ సంబంధిత నేరాలను నియంత్రించే 
అవకాశం ఉందన్నారు. మహిళలు, పిల్లలపై నేరాల 
నియంత్రణ, నేర పరిశోధన కోసం దేశంలోనే తొలిసారిగా 
ఈ సైబర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. 

ఈ కార్యక్రమంలో సిఆర్‌సిఐడిఎఫ్‌ సంస్థ డైరెక్టర్‌ 
ప్రసాద్‌ పాటిబండ్ల, సలహాదారు వాజపేయాజుల శ్రీనివాస్‌, 
రిటైర్డ్‌ ఎస్‌.పి. రామచంద్రమూర్తి, డిఐజి సుమతి 
పాల్గొన్నారు. 

® 


తెలంగాణ | 15 | సెప్టెంబర్‌ 2021 


అణగారిన వరాల 


తకాగుం దిశగా 
(౮౪ se 
జో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 
( స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. 


ఇది భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవాలు 
జరుగుతున్న సందర్భం. జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టం. 
ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన 
పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల 
మహోన్నత త్యాగాలను యావత్‌ భారత జాతి సగర్వంగా 
స్మరించుకుంటున్నది. దేశ విముక్తి కోసం తృణ ప్రాయంగా 
తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులందరికీ 
వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాను... 

ఈ సందర్భంగా 75 ఏళ్ళ స్వతంత్ర భారత దేశ 
ప్రస్థానంలోని వెలుగు నీడల్ని మనందరం వివేచించు 
కోవాలి. మనం సాధించింది. ఏమిటి? ఇంకా 
సాధించాల్సింది ఏమిటన్నది ఒక్కసారి మదింపు చేను 
కోవాలి. ఒకవైపున దేశం అనేక రంగాలలో కొంతమేరకు 
పురోగతిని సాధించింది. అదేసమయంలో నేటికీ చాలా 
రాష్ట్రాలలో ప్రజలు కనీస అవసరాలకోసం 
కొట్టుమిట్టాడుతున్న దుస్థితీ ఉంది. “స్వాతంత్ర్యం వచ్చెనని 
సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయి, సాధించిన 


ర. 


తెలంగాణ | 16 | సెప్టెంబర్‌ 2021 


|] 
|. 
గ్జీ 
|! 
he 


దానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకుంటే పొరపాటోయి” అని మహాకవి 
శీశీ రాసిన పాటనూ ఇప్పటికీ మనం అన్వయించుకోవలసిన అవసరం 
ఉంది. 

మరింత నిబద్ధత, నిజాయితీ. సామరస్యం, సమభావం నిండిన దృక్పథంతో 
దేశ భవిష్యత్‌ నిర్మాణానికి భారత ప్రజలు పునరంకితం కావాలని 
కోరుకుంటున్నాను. 

మహాత్మా గాంధీ నాయకత్వంలో, అహింసా మార్గంలో సాగిన 
జాతీయోద్యమమే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి మనం 
విజయం సాధించాం. స్వరాష్ట్రం సాధించుకున్న నాటినుంచి ప్రజా సమస్యల 
పరిష్కారమే కేంద్రంగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, ప్రణాళికాబద్ధంగా 
తెలంగాణా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అన్ని రంగాల అభివృద్ధి, అన్ని 
వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నది. 

రాష్టాన్ని ప్రగతిపథంలో నడిపించే మార్గంలో ఎన్నో అవరోధాలు, 
సమస్యలు, సవాళ్ళు, మరెన్నో (ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట ప్రజల 
ఆశీర్వాద బలంతో వాటన్నిటినీ అధిగమించి పురోగమించగలుగుతున్నది. ప్రతీ 
రంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న పరిస్థితులకు, నేటి స్థితిగతులకు 
అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. అన్ని రంగాలలో గుణాత్మకమైన, 
గణనీయమైన అభివృద్ధిని ఆవిష్కరించగలిగాం. వాస్తవం కళ్ళముందే 
కనపడుతోంది. ప్రగతి ఫలాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి. విద్యుత్‌ సమస్య, 
తాగునీటి సమస్య, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడమే 
కాదు, ఈ రంగాలలో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 
దీర్భ దృష్టితో రూపొందిన ప్రణాళికతో, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో 
పరిపాలన కొనసాగించటం వల్ల తెలంగాణా ఏడు సంవత్సరాల స్వల్ప 
వ్యవధిలో స్థిరమైన ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. 
2013 -2014 తెలంగాణా ఏర్పడిన నాడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి 451,580 
కోట్ల రూపాయలు. కోవిడ్‌ ఉత్పాతం ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తీవ 
అవరోధాలను సృష్టించినప్పటికీ 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మన 
రాష్ట్ర స్థూల ఉత్పత్తి 9 లక్షల 80 వేల 407 కోట్ల రూపాయలుగా నమోదైంది. 


అదే విధంగా రాష్ట్రం ఏర్పడిన నాడు 2013-2014 
ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం 1 
లక్షా 12 వేల 126 రూపాయలు ఉండగా నేడు 
తెలంగాణా రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 37 వేల 
632 రూపాయలకు చేరుకుంది. నేడు మన దేశ తలసరి 
ఆదాయం 1 లక్షా 28 వేల 829 రూపాయలుగా 
నమోదైంది. దేశ తలసరి ఆదాయం కంటే, తెలంగాణా 
రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండటం 
గమనార్హం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల 
ప్రకారం దేశంలో పదికి మించి పార్లమెంట్‌ స్థానాలున్న 
పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే. తలసరి ఆదాయంలో మన 
రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పడానికి 
గర్విస్తున్నాను. 

కరెంటు కష్టాలకు చరమగీతి పాడిన రాష్ట్రంగా 
తెలంగాణా చరిత్రళక్కింది. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యుత్‌ 
వ్యవస్థను అంతగా బలోపేతం చేసింది. నేడు దేశంలో 
24 గంటలూ అన్ని రంగాలకూ నిరంతరాయంగా మేలైన 
విద్యుత్‌ సరఫరా చేస్తున్నటువంటీ, రైతులందరికీ ఉచిత 
విద్యుత్తును అందిస్తున్నటువంటి ఏకైక రాష్టం మన 
తెలంగాణ మాత్రమే. తెలంగాణ ఏర్పడిన నాడు మన 
రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం 7,788 
మెగావాట్స్‌ మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం చేసిన 
అపూర్వమైన కృషి ఫలితంగా నేడు మన రాష్టం కలిగి 
ఉన్న స్థాపిత విద్యుత్‌ సామర్ధ్యం 16,425 మెగావాట్లకు 
పెరిగింది. తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రభుత్వ పరిధిలో 
కేవలం 71 మెగావాట్ల సోలార్‌ విద్యుత్తు మాత్రమే 
ఉత్పత్తయ్యేది. ప్రస్తుతం మన రాష్టం 4 వేల మెగావాట్ల 
సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంది. సోలార్‌ 


తెలంగాణ | 17 | సెప్టెంబర్‌ 2021 


విద్యుత్‌ ఉత్పత్తిలో మన తెలంగాణ దేశంలో రెండవ స్థానంలో ఉందని 
సగర్వంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తొలినాళ్ళలో 
రాష్ట్ర తలసరి విద్యుత్‌ వినియోగం 1356 యూనిట్లు ఉండేది. విద్యుత్‌ 
రంగంలో వచ్చిన అసాధారణ అభివృద్ధి వల్ల రాష్ట తలసరి విద్యుత్‌ వినియోగం 
ప్రస్తుతం 2012 యూనిట్లకు పెరిగింది. 

జాతీయ తలసరి విద్యుత్‌ వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి 
విద్యుత్‌ వినియోగం 78 శాతం అధికంగా ఉంది. తలసరి విద్యుత్‌ 
వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొట్ట మొదటి స్థానంలో 
నిలిచిందని సవినయంగా మనవి చేస్తున్నాను. మన నల్లగొండ జిల్లాలో, 4000 
మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణమౌతున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ 
ప్లాంట్‌ ప్రభుత్వరంగంలో నిర్మిస్తున్న మొట్టమొదటి అతిపెద్ద అల్లా మెగా థర్మల్‌ 
వవర్‌ ప్లాంట్‌. ఈ ప్లాంట్‌ అందుబాటులోకి రాగానే తెలంగాణ మిగులు 
విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా అవతరిస్తుందని తెలియజేసేందుకు నాకు చాలా 
సంతోషంగా ఉంది. 

మిషన్‌ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్చమైన తాగునీరు 
అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ. 

ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలలో, అనేక విషయాలలో మన 
రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మిన్నగా నిలిచింది. వివిధ రాష్ట్రాల 
వారు మన విధానాలను అనుసరించి, ఆచరించడానికి మనవద్దకు వస్తున్నారు. 
మన పథకాలను, మన కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నారు. 
అనతికాలంలోనే నూతన రాష్టం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శ రాష్ట్రంగా 
మారిన అద్భుతాన్ని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆవిష్కరించింది. వ్యవసాయ 
రంగంలో అసాధారణ అభివృద్ధి ఉమ్మడి రాష్టంలో వ్యవసాయ రంగం 
కుప్పకూలి పోయింది. సాగునీరు అందక, కరెంటు లేక, పంటలు పండక, 
పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరక, కుటుంబాలను పోషించుకోలేక రైతన్నలు 
ఆత్మహత్యలపాలై పోయారు. నిత్య విషాద ఘటనలతో తెలంగాణ 
తల్లడిల్లిపోయింది. సమైక్య పాలకుల వివక్ష్మ విద్రోహాల కారణంగా తెలంగాణ 
తీవ్రమైన జీవన విధ్వంసానికి గురైంది. 

ఇవాళ దృశ్యం మారిపోయింది. స్వరాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వం చెసిన 
అద్భుతమైన కృషితో వ్యవసాయరంగంలో అసాధారణమైన అభివృద్ది 
నమోదయింది. ఒకప్పుడు తెలంగాణా కరవు కాటకాలకు చిరునామాగా 
మారింది ప్రస్తుతం అదే తెలంగాణా 2020-21 వ్యవసాయ సంవత్సరంలో, 
మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు కలిపి మూడుకోట్ల నలభై లక్షల టన్నుల 
దిగుబడిని సాధించిన రాష్ట్రంగా దేశంలో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్ర జీ. డీ.పీ 
లో 20 శాతం ఆదాయం వ్యవసాయరంగం సమకూరుస్తున్నది. దండుగ 
అనుకున్న వ్యవసాయాన్ని ప్రభుత్వం పండుగలా మార్చింది అని చెప్పడానికి 
ఇంతకు మించిన నిదర్శనమేముంటుంది. 

తెలంగాణ వ్యవసాయ సమృద్ధిని సాధించిన సస్యశ్యామల రాష్టంగా 
రూపుదిద్దుకున్నది. దేశానికే అన్నం పెట్టె అన్నపూర్ణగా ఎదిగింది. 

ఉమ్మడి రాష్ట్రంలో మన అవసరాలకోసం కానీ, పేదలకు రేషన్‌ బియ్యం 
పంపిణీ కోసం కానీ ఎక్కడెక్కడి నుంచో, పంజాబ్‌ తదితర రాష్ట్రాల నుంచి 
బియ్యం దిగుమతి అయ్యేవి. అవి తినడానికి కూడా పనికొచ్చేవి కాదు. కానీ 
ఈరోజు తెలంగాణ రైతన్నలు తెలంగాణకే కాదు, దేశంలోని ప్రజలందరికీ 
కడుపు నిండా అన్నం పెడుతున్నారు. తెలంగాణ “రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా” 
అవతరించింది. 

మంత్రం వేస్తేనో, మాయ చేస్తేనో ఇటువంటి విప్లవాత్మకమైన మార్పు 


రైతులకు రుణమాఫీ 


ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 
ప్రభుత్వం మూడు లక్షల మంది రైతులకు 25 వేల 
రూపాయల వరకూ ఉన్న పంట రుణాలను ఇదివరకే 
మాఫీ చేసింది. రేపటి నుంచే రాష్ట్రంలోని ఆరు లక్షల 
మంది అన్నదాతలకు 50 వేల రూపాయలలోపు ఉన్న 
పంట రుణాలను మాఫీ చేస్తున్నది. 

ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. 
దీంతో మొత్తం 9 లక్షల మంది రైతన్నలు రుణ విముక్తు 
లవుతున్నారు. మిగిలిన వారికి కూడా దశలవారీగా ఈ 
రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. 

రైతులు పండించిన పంటలకు మరింత గిట్టుబాటు 
ధర లభించి, రైతులకు అదనపు మేలు చేకూరాలన్న 
లక్ష్యంతో హైదరాబాద్‌ జిల్లా మినహా పాత తొమ్మిది 
జిల్లాల పరిధిలో రైస్‌ మిల్లులు, ఇతర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ 
పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు 
తీసుకుంటున్నది. 

వీటిద్వారా రైతులు కష్టించి పండించిన 
వ్యవసాయోత్పత్తులకు మరింత మంచి ధర లభించి, 
రైతాంగం జీవనం సుసంపన్నం కావాలన్నదే టిఆర్‌ ఎస్‌ 
ప్రభుత్వ ఆశయం. 

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. రైతులు 
ఎదుర్కొంటున్న సమస్యలకున్న మూల కారణాలను 
అన్నిటినీ గ్రహించి పరిష్కార చర్యలు చేపట్టింది. తరాల 
తరబడి అనేక భూ వివాదాలకు దారితీస్తున్న 
పరిస్థితులను మార్చడానికి నూతన భూపరిపాలనా 
విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రగతి నిరోధకంగా మారిన 
వి.ఆర్‌.వోల వ్యవస్థను తొలగించింది, మూడేళ్ళు 
కష్టపడి ధరణి పోర్టల్‌ ను ఆవిష్కరించి, భూరికార్లుల 
నిర్వహణలో పారదర్శకతను తెచ్చింది. 

దీనివల్ల రాష్టంలోని (ప్రతి అంగుళం భూమి 
ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది. అన్నదాతలు 
ఇకపై నిశ్చింతగా ఉండొచ్చు. ధరణిలో నమోదయిన 
భూ హక్కులు తొలగించే అధికారం ఎవ్వరికీ లేదు. 


సంభవించదని నేను వేరే చెప్పనక్కరలేదు. అహర్నిశలూ 
చేసిన మేధోమథనం, సమర్థవంతమైన ప్రణాళికల 
పర్యవసానమే ఈ అపూర్వ అభివృద్ధి అని సవినయంగా 
మనవి చేస్తున్నాను. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల 
పునరుద్ధరణ, త్వరితగతిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, 
24 గంటల ఉచిత విద్యుత్తు, వ్యవసాయ శాఖను పటిష్ట 
పరచటం, వ్యవసాయ క్లస్టర్ల ఏర్పాటు, రైతుబంధు, రైతు 
బీమా పథకాలూ, రైతువేదికలు, పొలాల దగ్గర కల్లాల 
నిర్మాణం, గిడ్డంగుల సౌకర్యంలో పెరుగుదల, సకాలంలో 


తెలంగాణ | 18 | సెప్టెంబర్‌ 2021 


ఎరువులు, విత్తనాల సరఫరా, తదితర చర్యల ద్వారా ప్రభుత్వం వ్యవసాయ 
రంగంలో నూతన ఉత్తేజాన్ని నెలకొల్పింది. ప్రభుత్వం తమకు అండగా 
ఉన్నదన్న ధైర్యాన్ని భరోసాని రైతులకు అందించింది. రాష్టంలో వ్యవసాయ 
ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి కావాల్సిన బలమైన పునాదుల్ని టిఆర్‌ఎస్‌ 
ప్రభుత్వం నిర్మించింది. 

ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో తెలంగాణ రాష్టం కనీవినీ ఎరుగని ప్రగతిని 
సాధించింది. 

2018-14 లో తెలంగాణలో దాదాపు 49 లక్షల ఎకరాల్లో వరిపంట 
సాగయితే, 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోటి ఆరు లక్షల ఎకరాల్లో 
వరిపంట సాగయింది. 60.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట 
సాగయింది. 31 లక్షల 60 వేల బేళ్ల పత్తి ఉత్పత్తి అయింది. పత్తి సాగులో 
తెలంగాణా దేశంలో మహారాష్ట్ర తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. దేశంలో 
తెలంగాణా పత్తికి, చాలా నాణ్యమైనదనే పేరుంది కనుక మార్కెట్‌లో ఎంతో 
డిమాండ్‌ ఉండటం గమనార్హం. 

గత ఏడాది ధాన్యం కొనుగోళ్ళలో దేశంలో రెండవ స్థానంలో ఉన్న 
తెలంగాణ, నేడు నెంబర్‌ వన్‌ దిశగా అడుగులు వేస్తోంది. గత ఏడాది 
యాసంగిలో భారత ఆహార సంస్థ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 56 
శాతం మన రాష్ట్రమే అందించగలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు 
కేంద్రాలు ఏర్పాటుచేసి, గిట్టుబాటు ధరకు రైతుల నుంచి చివరి గింజ వరకూ 
ధాన్యం సేకరిస్తోంది. 


ప్రజాసంక్షేమం 


తెలంగాణ రాష్టం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టిస్తున్నది. రాష్టంలో 
ఈరోజు ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. గత 
ప్రభుత్వాలు ఆసరా పెన్షన్లు కేవలం రెండు వందల రూపాయలు ఇచ్చి చేతులు 
దులుపుకుంటే తెలంగాణా ప్రభుత్వం 2,016 రూపాయలిచ్చి నిజమైన 
చేయూతనిస్తున్నది. 

సంక్షేమ ఫలాలు మరింత విసృత సంఖ్యలో ప్రజలకు అందించటం కోసం 
వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హత వయస్సును 65 నుంచి 57 ఏళ్ళకు 
తగ్గించింది. దీనివల్ల మరింతమంది నిస్సహాయులకి ఆసరా అందుతుంది. 

గతంలో వృద్దులు, వితంతువులు, వికలాంగులకు మాత్రమే పరిమితమైన 
ఆసరా పింఛను పథకాన్ని బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, చేనేత 
కార్మికులకు, ఎయిడ్స్‌ రోగులకు, బోదకాలు బాధితులకు కూడా తెలంగాణా 
ప్రభుత్వం వర్తింపచేస్తున్నది. 

పేదింటి ఆడబిడ్డల పెండ్లి వారి తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి 
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. 51 వేల రూపాయలతో 
ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పుడు లక్షా నూటపదహార్లు అందుతున్నాయి. 
ఇవన్నీ ఎన్నికల్లో వాగ్గానం చేసినవి కావు. పేదల కష్టనష్టాలను తెలిసిన 
ప్రభుత్వంగా మానవతా భావనతో అమలుచేస్తున్న పథకాలివి. 


వైద్యం, ఆరోగ్యం 


2019 డిసెంబరు నుంచి కరోనా కల్పించిన, కల్పిస్తున్న కష్ట నష్టాలు అన్నీ 
ఇన్నీ కావు. వాటిని అధిగమిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తూ, ప్రాణాలను 


నేతన్నలకు బీమా 


తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదు 
కోవడానికి అనేక పథకాలు రూపకల్పన చేసింది. చేనేత 
కార్మికులకు కూడా ఆసరా పింఛన్లు అందిస్తున్నది. 
ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేనేతలకు 
50 శాతం సబ్సిడీ మీద నూలు, రసాయనాలు, 
రంగులు అందజేస్తున్నది. చేనేత కార్మికుల 
కుటుంబాలను మరింత ఆదుకోవడానికి రాష్టంలో 
రైతన్నలకు అమలుచేస్తున్న రైతు బీమా తరహాలో 
త్వరలోనే చేనేత బీమా పథకం అమలు చేయడం 
జరుగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 

దురదృష్టవశాత్తు ఏ నేత కార్మికుడైనా మరణిస్తే ఈ 
పథకం కింద అతని కుటుంబం ఖాతాలో ఐదు లక్షల 
రూపాయల బీమా సొమ్ము జమవుతుంది. చేనేత 
రంగాన్ని ఆదుకోవడానికి టిఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక 
కార్చస్‌ ఫండ్‌ కూడా ఏర్పాటు చేయనున్నది. ఎండకు 
ఎండి, వానకు తడిసే నిరుపేదల సొంత ఇంటి కలను 
తీర్చడం మాత్రమే కాదు, పేదలకు గౌరవ ప్రదమైన 
నివాసాలను కల్పించాలని ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ 
ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. 

ధనవంతులు నివసించే గేటెడ్‌ కమ్యూనిటీలకు 
సరిసాటిగా నిర్మించిన గృహ సముదాయాలలో పేదలు 
నివసిస్తున్న అపూర్వ దృశ్యాన్ని రాష్ట్రంలో పలుచోట్ల 
తెలంగాణా ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇది నిరంతర 
ప్రక్రియ. చివరి లబ్బిదారునికి అందేవరకూ ఈ పథకం 
అమలవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం కొత్త రేషన్‌ కార్డుల 
మంజూరు ప్రక్రియ కొనసాగుతున్నది. మూడు లక్షల 
పై చిలుకు కొత్త రేషన్‌ కార్డులను ప్రభుత్వం మంజూరు 
చేసింది. 


కాపాడటానికి ప్రభుత్వం శతవిధాలా కృషి చేసింది. వ్యాధికంటే, వ్యాధి 
భయంతో చాలామంది మరణిస్తున్నారని తెలిసి, నేనే స్వయంగా హైదరాబాద్‌, 
వరంగల్‌ ఆస్పత్రులను సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న కరోనా 


రోగులను పలకరించి, వారిలో ధైర్యం నింపే ప్రయత్నం 
చేశాను. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాను. ప్రస్తుతం 
మన రాష్ట్రంలో ప్రభుత్వ కోవిడ్‌ వైద్య కేంద్రాలలో 


తెలంగాణ | 19 | సెప్టెంబర్‌ 2021 


27,996 బెడ్డు అందుబాటులో ఉండగా అందులో 17,114 బెడ్లను ఆక్సీజన్‌ 
బెడ్లుగా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. త్వరలోనే అన్ని బెడ్లను ఆక్సీజన్‌ బెడ్లుగా 
మార్చబోతున్నది. కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించడంలో మన 
డాక్టర్లు, వైద్య శాఖ సిబ్బంది చేసిన కృషి అభినందనీయం... రాష్ట్రంలోని ప్రతి 
నిరుపేదకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ 
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆస్పత్రులలో వసతి సౌకర్యాలు 
మెరుగుపరిచింది. డయాలసిస్‌ వంటి వైద్యసేవలు, అవసరమైన మందులు, 
పరికరాలు సమకూర్చింది. ఇప్పుడు అధునాతన వసతులతో కొత్త ఆస్పత్రుల 
నిర్మాణం, పడకల పెంపునకు శ్రీకారం చుట్టింది. అన్ని జిల్లా కేంద్రాలలో 
డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నది. 

ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఈ కేంద్రాలు పనిచేయడం ప్రారంభించాయి. 
ఈ కేంద్రాలలో 50కి పైగా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. 


బస్తీల్లో నివసించే పేద ప్రజల ముంగిటికి వైద్యాన్ని తీసుకురావాలనే 
సదుద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం నగరంలో 224 బస్తీ దవాఖానాలను 
ఏర్పాటు చేసింది. పేదలు నివసించే బస్తీలలో ఉండే ఈ వైద్యశాలల్లో వైద్యంతో 
పాటు ఉచితంగా ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తోంది. అవసరమైన మందులు 
కూడా అందిస్తున్నది. తమ నివాసాల దగ్గరే దవాఖానలు ఏర్పాటు కావడంతో 
నగరంలోని పేద ప్రజలు చీటికిమాటికి కార్పోరేట్‌ హాస్పటళ్ళను ఆశ్రయించి 
ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే దుస్థితి తొలగిపోయింది. 

బస్తీ దవాఖానలు తమకు ఒక వరంగా మారాయని పేద ప్రజలు సంతోషం 
వ్యక్తం చేస్తున్నారు. బస్తీ దవాఖానాలిచ్చిన స్ఫూర్తితో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం 
గ్రామీణ ప్రాంతాలలో “పల్లె దవాఖానాలు” ఏర్పాటు చేస్తున్నది. దేశంలోనే 
మొట్టమొదటిసారిగా ఈ ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం (శ్రీకారం చుట్టింది. 


ఇప్పటివరకూ గామీణ ఉప వైద్య కేంద్రాలలో కేవలం 
నర్సులు మాత్రమే అందుబాటులో ఉండేవారు. డాక్టర్లను 
కూడా అందుబాటు లోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం 
సంకల్పించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున డాక్టర్ల 
నియామక ప్రక్రియను చేపట్టింది. 

మహిళల (ప్రసూతి విషయంలో ప్రభుత్వం ఎంతో 
ముందుచూపుతో వ్యవహరించింది. 

దేశంలోనే తొలిసారిగా మెటర్నటీ ఐ.సి.యులను 
ఏర్పాటు చేసింది. చాలాచోట్ల మహిళల ప్రసూతి కోసమే 
ప్రత్యేక వైద్య శాలలు నెలకొల్పింది. 102 అమ్మఒడి 
వాహనాలు ఏర్పాటు చేసి మారుమూల పల్లెల నుంచి 
కూడా ప్రసవం కోసం గర్భిణులను దవాఖానాలకు 
తరలించే ఏర్పాటు చేసింది. కె.సి.ఆర్‌ కిట్స్‌ ప్రారంభించి 
ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవిస్తే 12 వేల రూపాయలు, 
ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు ఆర్థిక సహాయం 
అందిస్తున్నది. 2 వేల రూపాయల విలువైన వస్తువులతో 
హెల్త్‌ కిట్‌ పంపిణీ చేస్తున్నది. 

ఈ చర్యలతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య 
గణనీయంగా పెరిగింది. 

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివిధ సూచీలలో 
తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. నవజాత శిశు 
మరణాలు, బాలింత మరణాలు, ఐదేళ్ళలోపు శిశువుల 
మరణాలు అరికట్టడంలో తెలంగాణ మొదటి స్థానంలో 
ఉంది. తెలంగాణా రాష్ట్ర పౌరుల డిజిటల్‌ ఆరోగ్య నివేదిక 
(HEALTH PROFILE) రూపొందించే పనికి ప్రభుత్వం 
శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా ములుగు సిరిసిల్ల, 
నియోజకవర్గాలలో వివరాల సేకరణను ప్రారంభించింది 
నూతనంగా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్ళ నిర్మాణం 
చేపట్టింది. అరవై ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో 
తెలంగాణాలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలు 
కేవలం ఐదు మాత్రమే. తెలంగాణా రాష్టం ఏర్పడిన 
మొదటి దశలోనే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నల్గొండ, 
సూర్యాపేట, సిద్ధిపేట, మహబూబ్‌నగర్‌ లలో 4 కొత్త 
కళాశాలలను వెనువెంటనే మంజూరు చేసింది. ఈ 
కళాశాలల్లో వైద్య విద్యా బోధన విజయవంతంగా 
జరుగుతున్నది. ప్రస్తుతం కొత్తగా మరో 8 వైద్య 
కళాశాలలు ప్రభుత్వం. మంజూరు చేసింది. ఇవి వచ్చే 
విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యే విధంగా చర్యలు 
తీసుకుంటున్నది. వేగంగా భవనాల నిర్మాణం 
చేపడుతోంది. నూతనంగా మంజూరైన వైద్య 
కళాశాలలతో కలిపి రాష్టంలో వైద్య కళాశాల సంఖ్య 17 
కు చేరుకుంది. రాబోయే రోజుల్లో జిల్లాకో వైద్య కళాశాల 
ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. 
నగరం నలుదిక్కులా వైద్య సేవల విస్తరణ 
కోసం”తెలంగాణా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌” 
(“టిమ్స్‌”) అనే పేరుతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళ 


తెలంగాణ | 20 | సెప్టెంబర్‌ 2021 


నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నగరంలోని గచ్చిబౌ 
లిలో మొట్టమొదటి టిమ్స్‌ దవాఖాన ఏర్పాటై సేవలందిస్తోంది. ఎల్‌.బి.నగర్‌, 
అల్వాల్‌, సనత్‌ నగర్‌ లలో మరో మూడు టిమ్స్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళను 
ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం భూసేకరణ 
పనులు పూర్తయ్యాయి. సింగరేణి ప్రాంతంలోని రామగుండంలో ఒకటి 
పటాన్‌చెరువు పారిశ్రామిక వాడలో ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను 
ప్రభుత్వం నిర్మించనున్నది. త్వరలో ఈ హాస్పిటళ్ళ నిర్మాణ పనులకు ప్రభుత్వం 
శంకుస్థాపన చేయబోతున్నది. వరంగల్‌ నగరంలో అధునాతనమైన వసతులతో 
సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. 
ఇటీవల నా చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగింది. అన్ని రకాల సూపర్‌ 
స్పెషాలిటీ వైద్య సేవలు ఒకే గొడుగు కంఠ అందుబాటులోకి వస్తాయి. 


పాలనా సంస్కరణలు 


పరిపాలనలో అనవసర జాప్యాన్ని తొలగించి, పరిపాలనను ప్రజలకు 
చేరువ చేయాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలను 
చేపట్టింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావడం 
కోసం జిల్లాల పునర్విభజన చేపట్టింది. గతంలో జిల్లా కేంద్రాలు చాలా 
దూరంగా ఉండటం వల్ల ప్రజలు అనేక అవస్థలు అనుభవించారు. ప్రజల 
ఆకాంక్షలు, విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని 88 జిల్లాలుగా 
పునర్వవస్థీకరించింది. రెవెన్యూ డివిజన్లను 43 నుండి 74 కి పెంచింది. 
మండలాలను 459 నుండి 594 కి పెంచింది. మున్సిపాలిటీల సంఖ్యను 68 
నుండి 129 కి పెంచింది. కొత్తగా 7 మున్సిపల్‌ కార్బ్పోరేషన్లను ఏర్పాటు 
చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పోరేషన్ల సంఖ్య 18 కు పెరిగింది. 

గిరిజన తండాలు, ఆదివాసి గూడేలు, మారుమూల తండాలను ప్రత్యేక 
గ్రామపంచాయతీలుగా మార్చింది. గతంలో 8690 గ్రామపంచాయతీలుంటే 
ప్రస్తుతం వాటి సంఖ్యను 12,769 కి పెంచింది. పరిపాలనా విభాగాల 
పునర్వవస్థీకరణ ఫలితంగా ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలకు అతి సమీపంలోకి 
వచ్చాయి. చిన్న పరిపాలన విభాగాల వల్ల అధికారులకు పాలనలో సౌలభ్యం 
పెరిగింది. వారి పనితీరు ఎంతో మెరుగుపడింది. 

గతంలో రాష్ట్రంలో 2 పోలీస్‌ కమిషనరేట్లుండగా, తెలంగాణ ప్రభుత్వం 
కొత్తగా 7 పోలీస్‌ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 
9 పోలీస్‌ కమిషనరేట్లు శాంతిభద్రతలను సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నాయి. 

ప్రభుత్వం 25 జిల్లాల్లో అధునాతన హంగులతో విశాలమైన సమీకృత 
కలెక్టరేట్ల భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. వీటిలో 4 భవనాలు ప్రారంభ 
మయ్యాయి. 12 భవనాల నిర్మాణం పూర్తయిపోయింది. మిగతా భవనాల 
నిర్మాణ పనులు దాదాపు పూర్తికావస్తున్నాయి. 

నూతన పోలీస్‌ కమిషనరేట్ల భవనాల నిర్మాణ పనులు కూడా దాదాపు 
పూర్తికావచ్చాయి. 

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రణాళికలు 
అద్భుతమైన ఫలితాలను సాధించాయి. ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం 
గ్రామాలలో, పట్టణాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పన చేసింది. 

“అపరిశుభ్రత అనాగరికతకు సంకేతం, పరిశుభ్రతలోనే పరమాత్ముడు కొలువై 
ఉంటాడు” అని మహాత్మా గాంధీ పేర్కొన్నారు. భారత జాతిపిత ఆశయాలను 
నిజం చేస్తూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని పల్లెలను, పట్టణాలను పరిశు 
(భ్రంగా, పచ్చదనం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక 
సదుపాయాల అభివృద్ధిలో భాగంగా అనేక నిర్మాణాలు చేసింది. 


మరణించిన వారికి సగౌరవంగా అంత్యక్రియలు 
నిర్వహించడానికి ఊరూరా వైకుంఠధామాలను నిర్మించింది. 
చెత్త విసర్జన కోసం ప్రతీ ఊరుకు ఒక డంప్‌ యార్డ్‌ను 
ఏర్పాటు చేసింది. మొక్కల పెంపకం కోసం ప్రతీ 
(గ్రామానికి ఒక నర్సరీని ఉండేలా ఏర్పాటు చేసింది. 

గతంలో రాష్ట్రంలో (గామపంచాయతీల వద్ద పారిశుధ్య 
నిర్వహణ కోసం మొత్తం కలిపి కేవలం 84 ట్రాక్టర్లు 
మాత్రమే అందుబాటులో ఉండేవి. నేడు తెలంగాణ 
ప్రభుత్వం 12,769 ట్రాక్టర్లను సమకూర్చింది. ఈ రోజు 
ప్రతీ గ్రామపంచాయతీ (ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్లను కలిగి 
ఉందని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. పరిసరాలు 
పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రభుత్వం ప్రజారోగ్యం 
మెరుగుపడేలా చేసింది. 

ప్రజలలో అవగాహన పెంపొందించింది. అడుగడు 
గునా పచ్చని చెట్లతో, పరిశుభమైన పరిసరాలతో, 
నిరంతర _ విద్యుత్తుతో గ్రామాలూ, పట్టణాలు 
శోభాయమానంగా, ఆహ్లాదంగా రూపొందుతున్నాయి. 


కులవృత్తులకు ప్రోత్సాహం - 
గ్రామీణార్థికాభి వృద్ధి 


తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత కుల వృత్తులపై 
ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ఆర్థికంగా, 
సామాజికంగా వృద్ధిలోకి తీసుకురావాలన్న సంకల్పంతో 
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. 
సమైక్యపాలనలో ధ్వంసమైన కొన్ని లాభసాటి కుల 
వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం తిరిగి ఊపిరి పోసింది. 
ఆ వృత్తుల మీదనే ఆధారపడి జీవిస్తున్న వారికి తగిన 
ఆర్థిక, హార్ధిక మద్దతును అందిస్తున్నది. కుల వృత్తులపై 
ఆధారపడినవారిలో ఎక్కువభాగం బి.సి వర్గాలవారే. 
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు 
వారి జీవితాలలో భరోసాను నింపుతున్నాయి.. ప్రభుత్వం 
మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ 
చేస్తున్నది. రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్న ప్రతి చోటా చేపల 
పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. కాళేశ్వరం, తదితర 
ప్రాజెక్టుల నిర్మాణం తరువాత రాష్ట్రంలోని రిజర్వాయరు 
లతో పాటూ, చెరువులూ కుంటలూ అన్నిరకాల 
జలాశయాలు నిండు కుండల్లా మారాయి. చేపల 
పెంపకానికి విస్సృత అవకాశాలు లభించాయి. రాష్ట్రంలో 
మత్స్య సంపద పెరిగి, మత్స్యకారుల ఆదాయం 
గణనీయంగా పెరిగింది. వారి జీవితాలలో ఆనందం 
చోటుచేసుకుంది. నేడు తెలంగాణ ఇతర (ప్రాంతాలకు 
చేపలను ఎగుమతి చేసే స్తాయికి ఎదిగింది. టిఆర్‌ఎస్‌ 
ప్రభుత్వం 11 వేల కోట్ల భారీ మొత్తంతో గొల్లకురుమలకు 
పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని 
చేపట్టింది. పంపిణీ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నది. 


తెలంగాణ | 21 | సెప్టెంబర్‌ 2021 


ప్రభుత్వ కృషి ఫలితంగా నేడు రాష్టంలో గొర్రెల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. 
గొర్ల కాపరుల ఆదాయం కూడా భారీగా పెరిగింది. 

కేంద్ర ప్రభుత్వ గణాంకాలను అనుసరించి దేశంలో గొర్రెల సంఖ్య 
అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ (ప్రథమ స్థానంలో నిలిచింది. 

కల్లుగీత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న గౌడలు, నాయీబ్రాహ్మణ, రజక, 
తదితర వృత్తి కులాల అభివృద్ధికి ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తున్నది. 

నాయీ (బ్రాహ్మణ, రజక వృత్తులవారికి 250 యూనిట్ల వరకు ఉచిత 
విద్యుత్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. రజకులకు అధునాతన దోభీ ఘాట్లు, నాయీ 
బ్రాహ్మణులకు ఆధునిక సెలూన్లు ఏర్పాటుకు కావలసిన నిధులను 
సమకూరుస్తున్నది. 


దూసుకుపోతున్న పారిశ్రామిక, ఐ.టి రంగం 


పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణ నేడు దేశంలో ముందు వరసలో ఉంది. 
పరిశమల స్థాపనకు అత్యంత సౌకర్యం ఉందే విధంగా 2015 నవంబర్‌ లోనే 
టి.ఎస్‌.ఐపాస్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ విధానం యావత్‌ ప్రపంచం 
తెలంగాణ వైపు తిరిగి చూసేలా చేసింది. పరిశ్రమలు స్థాపించాలని 
అనుకొనేవారు ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో ప్రభుత్వం అన్ని 
అనుమతులు ఇస్తున్నది. ఈ పాలసీ ప్రవేశపెట్టిన నాటి నుంచి రాష్ట్రానికి 2.2 
లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. లక్షలాది మందికి ఉపాధి 
లభించింది. గత ఏడేళ్ళలో 16 వేల 671 పరిశ్రమలు మన రాష్ట్రానికి 
తరలివచ్చాయి. 

ఈ పరిశ్రమల ద్వారా 15 లక్షల 86 వేల 500 ఉద్యోగాల కల్పన 
జరిగింది. రాష్ట్రంలో ఐ.టి రంగం అప్రతిహతంగా దూసుకు పోతోంది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఐ.టి రంగం అభివృద్ధిపై కొందరు 
లేవనెత్తిన అనుమానాలు పటాపంచలయ్యాయి. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ తీవ్ర 
ప్రతికూల ప్రభావం చూపినా తట్టుకొని, మన రాష్ట్రంలొ ఐ.టి రంగం 
పురోగమించింది. రాష్టం ఏర్పడిన తరువాత ప్రపంచ ఐ.టీ దిగ్గజాలుగా 
పేరుపొందిన 20 ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్‌ కు తరలివచ్చా యి 

2013-14లో మన రాష్ట్రం నుంచి ఐ.టి ఎగుమతుల విలువ 57,258 
కోట్ల రూపాయలు కాగా, 2020-21 సంవత్సరానికిది 1,45,522 కోట్లకు 
చేరింది. భారతదేశపు ఐ.టి రంగం స్తూల అభివృద్ధి రేటు కంటే తెలంగాణ 
వృద్ధిరేటు ప్రతియేడాది పెరుగుతూనే ఉంది. 

ఉద్యోగాల కల్పనలో కూడా ఐ.టి రంగం విశేష ప్రగతి సాధించింది. 
2013-14 నాటి ఉద్యోగుల సంఖ్యతో పోల్చి చూస్తే, నేడు సుమారు 
రెట్టింపుమందికి ఐ.టి, ఐ.టి ఆధారిత పరిశ్రమలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. 

సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు భారత ఐ.టి పరిశ్రమలో కొత్తగా వచ్చిన 
ప్రతి 10 ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్‌ ఐ.టి. రంగం సగటున ఒక ఉద్యోగం 
మాత్రమే కల్పించగలిగేది. తెలంగాణ ప్రభుత్వ కృషి కారణంగా గత ఏడాది 
భారత ఐ.టి పరిశ్రమలో కొత్తగా వచ్చిన ప్రతి 10 ఉద్యోగాలలో మూడు 
ఉద్యోగాలు తెలంగాణ ఐ.టి రంగం కల్పించినవే కావడం విశేషం. 


ప్రభుత్వ శాఖలలో ఖాలీల భర్తీ : 


తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయటం కోసం 
సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వంతో నెలల తరబడి చర్చించి, 
తీవ్ర ప్రయత్నాలు చేసిన ఫలితంగా స్థానికులకు 95శాతం ఉద్యోగాలు దక్కే 
విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు తీసుకు వచ్చింది. నూతన జోనల్‌ 


| 


కది హస శప 


దేశానికి చేసిన సేవ తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ 
ప్రధాని పి.వి. నరసింహారావు ఎంతో ఉన్నతమైంది. 
ప్రధానిగా భారతదేశ ఖ్యాతిని జగద్విదితం చేయడంలో 
క. చేపట్టిన విధానాలు, సంస్కరణలు సాటిలేనివి. 
నేటి తరానికి ఆయన సేవలు గుర్తుండే విధంగా 
శీ పి.వి. నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలను 
(ప్రభుత్వం దేశ, విదేశాలలో ఘనంగా నిర్వహించింది. 
హుస్సేన్‌ సాగర్‌ తీరంలో పి.వి.గారి నిలువెత్తు విగ్రహాన్ని 
ఆవిష్మరించడంతో పాటు, ఆ రహదారికి “పి. వి.మార్గొగా 
నామకరణం చేసింది. పివి నరసింహారావు గారికి 
భారతరత్న ప్రకటించాలని శాసన సభలో ఏకగ్రీవంగా 
తీర్మానించి కేంద్రానికి పంపింది. 


వ్యవస్థను అమలులోకి తెచ్చింది. 

నూతన జోనల్‌ విధానం ప్రకారంగా నూతనంగా 
ఏర్పాటు చేసిన జిల్లాలకు పోస్టుల మరియు ఉద్యోగుల 
విభజన ప్రక్రియ పురోగతిలో ఉంది. ఈ ప్రక్రియ 
పూర్తయిన తదనంతరం ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం 
ప్రారంభిస్తుంది. 


తెలంగాణ | 22 | సెప్టెంబర్‌ 2021 


ట్రీ సిటీగా హైదరాబాద్‌ 


తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్టంలో పచ్చదనం 
నాలుగు శాతం పైగా పెరిగింది. ట్రీ సిటీగా హైదరాబాద్‌ కు ప్రపంచ స్థాయి 
గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోని 68 దేశాలలో భారత దేశం నుంచి ఈ 
ఘన గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక నగరం మన హైదరాబాద్‌ కావడం 
విశేషం. 

ఈ ఘనత ఆషామాషీగా రాలేదు. చెట్లను నాటడంలో, పోషించడంలో, 
విస్తరించడంలో ప్రభుత్వం నిర్మాణం చేసిన గొప్ప వ్యవస్థ ప్రధాన కారణం. 
ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా చేసిన సర్వేలో తెలంగాణలో వచ్చదనం సుమారు 
నాలుగు శాతం పెరిగినట్టు వెల్లడయింది. కేంద్ర అటవీ శాఖా మంత్రి కూడా 
నిండు పార్లమెంటులో మొక్కలు నాటడంలో, చెట్లు పెంచడంలో తెలంగాణ 
అగ్రగామిగా ఉన్నట్టు ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ నిపుణులు 
మన ప్రయత్నాలను ప్రశంసించారు. ఇదే స్ఫూర్తి మరికొంత కాలం సాగాలి. 

మొక్కలను నాటాలనీ, శ్రద్ధగా హరిత లక్ష్యం సిద్ధించే వరకూ అందరూ 
పట్టుబట్టి పెంచాలని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. 

అన్ని ప్రాంతాల ప్రజలు సౌకర్యంగా జీవనం గడపటానికి అనువైన 
నగరంగా కూడా హైదరాబాద్‌కు ఎంతో పేరు వచ్చింది. హైదరాబాద్‌ను విశ్వ 
నగరంగా తీర్చిదిద్దే క్రమంలో అడుగడుగునా నిర్మించిన ప్లై ఓవర్లు, 
పెరిగిపోతున్న ట్రాఫిక్‌ కష్టాలను గణనీయంగా తగ్గించాయి. ఇంకా పలు 
ప్లైఓవర్లు, స్కై ఓవర్లు నిర్మాణదశలో ఉన్నాయి. నగరానికి కొత్త అందాలను 
చేకూరుస్తూ ఏర్పాటైన దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ఆసియాలోనే రెండవ అతిపెద్ద 
కేబుల్‌ బ్రిడ్జిగా రికార్డు సృష్టించింది. 

దుర్గం చెరువు బ్రిడ్జి నగర ప్రజలకు దూరాభారం తగ్గించడమే కాకుండా, 
సాయంకాలాలు జనం సేదతీరే ఉల్లాస కేంద్రంగా ఉపయోగపడుతున్నది. 

హైదరాబాద్‌ నగరం అనంతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం 
ఉన్న అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు అదనంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాలని 
ప్రభుత్వం ప్రతిపాదించింది. 


ఉద్యమంగా దళిత బంధు 


మనదేశంలో కాళ్ళీరు నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా దళిత 
ప్రజలు దుర్భర పేదరికంలో మగ్గుతున్నారనేది నగ్న సత్యం. దీనికి మన రాష్ట్రం 
కూడా అతీతంకాదు. 

దళితజాతిని దారిద్ర్యం ఒక్కటే కాదు, ఆ వర్గంపై ఉన్న సామాజిక వివక్ష 
కూడా తరతరాలుగా బాధిస్తున్నది. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు 
గడిచినా దళితుల జీవితాల్లో ఇంకా చీకటి అలుముకొని ఉందనే కఠోర 
వాస్తవాన్ని మనమందరం అంగీకరించి తీరాలి. 

దేహంలో కొంత భాగాన్ని ఖండించితే ఆ దేహం కుప్పకూలుతుంది. అదే 
విధంగా దేశంలో ఒక పెద్ద ప్రజాసమూహాన్ని అణచివేస్తే ఆ దేశం కూడా 
కుప్పకూలుతుందనే నిజాన్ని అందరూ గ్రహించాలి. “ప్రజాస్వామ్యమంటే 
సమానత్వమే. వీలయినంత తొందరగా దేశంలో ఆర్థిక, సామాజిక 
అసమానతలను రూపుమాపాలి, దళితుల అభివృద్ధి అందుకు మొదటి సోపానం 
కావాలి” అని అన్న భారత రాజ్యంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 
మాటల్లోని గంభీరతను దేశ పరిపాలనా వ్యవస్థలన్నీ ఇప్పటికైనా గ్రహించాలి. 

తెలంగాణ ఏర్పడిన నాటినుండీ అణగారిన కులాల వికాసం దిశగా 
ప్రభుత్వం బలమైన అడుగులువేసింది. దళితులలో విద్యా వికాసం చోటు 


రామప్ప, యాదాద్రి 

కాకతీయు కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన 
రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా 
యునెస్కో గుర్తింపు లభించడం మనందరికీ గర్వ 
కారణం. ఈ గుర్తింపు వెనక ప్రభుత్వం చేసిన నిరంతర 
కృషి ఉంది. ఈ కృషిలో పాలుపంచుకున్న ప్రజా 
ప్రతినిధులు, అధికారులందరికీ మరోసారి అభినందనలు 
తెలియజేస్తున్నాను. తెలుగు నేలపై మొదటిసారి విశ్వ 
వ్యాప్త గుర్తింపు పొందిన చారిత్రిక వారసత్వ కట్టడంగా 
రామప్ప పేరు నేడు ప్రపంచ వ్యాప్తంగా మారు 
మోగుతోంది. 

స్వయం పాలనలో తెలంగాణా చారిత్రక ప్రతిపత్తికీ, 
ఆధ్యాత్మిక బెన్నత్యానికీ పూర్వవైభవం తేవడం కోసం 
రాష్ట ప్రభుత్వం వినలేని కృషి చేస్తున్నది. అందులో 
భాగమే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం. 

యాదాద్రి నిర్మాణం మహాద్భుతంగా ఉన్నదని, 
చరిత్రలో నిలిచిపోతుందని ఆలయాన్ని సందర్శించిన 
ప్రముఖులందరూ వ్యాఖ్యానిస్తున్నారు.. ప్రాచీన కళలు, 
వారసత్వం, సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడు 
కోవాలనే దృక్పథంతో ఇంత గొప్ప ఆలయాన్ని ఆధ్యాత్మిక 
కళ ఉట్టిపడేలా పునర్జిర్మించడం పట్ల భక్తులు, 
సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి 
ఆలయ పునర్ణిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి 
చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. 


తెలంగాణ | 23 | సెప్టెంబర్‌ 2021 


చేసుకోవాలి అనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్‌ 
స్మూళ్ళను స్థాపించింది. 2014 తెలంగాణ ఏర్పడే నాటికి దళిత విద్యార్థుల 
కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్‌ స్కూళ్ళ సంఖ్య కేవలం 134 మాత్రమె. 
టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడు సంవత్సరాల్లో కొత్తగా 
104 స్మూళ్ళు ఏర్పాటు చేసింది. ఈరోజు రాష్ట్రంలో దళిత విద్యార్థుల కోసం 
ఏర్పాటైన రెసిడెన్షియల్‌ స్కూళ్ళ సంఖ్య 238కి పెరిగింది. ఈ ఏడెండ్లలో ఎస్‌, 
సి మహిళల కోసం 30 డిగ్రీ కళాశాలల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు 
చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎస్‌.సి. ప్రగతి నిధి కింద కేటాయించిన 
నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే, మిగిలిన నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి 
బదలాయించే విధంగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చిన విధానం దేశానికే 
ఆదర్శంగా నిలిచింది. 

దళిత విద్యార్థులు విదేశాలలో విద్యనభ్యసించేందుకు అంబేద్కర్‌ ఓవర్సీస్‌ 
స్మాలర్చిప్‌ పథకం ద్వారా 20 లక్షల రూపాయల అత్యధిక మొత్తాన్ని స్మాలర్‌ 
షిప్‌ గా అందిస్తున్న ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వం. 

దళితజాతిని ప్రత్యేక శ్రద్ధతో ఆదుకోవడం నాగరిక సమాజానికి ప్రధాన 
బాధ్యత. అది ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రాథమిక విధి. 

అణగారిన దళితజాతి అభ్యాన్నవకి పాటుపడటమే నిజమైన దేశభక్తి. అదే 
నిజమైన దైవసే వ. మానవసేవే మాధవసేవ అని మహాత్ముడు ఏనాడో 
పేర్ళొన్నాడు. ఈ దిశగా జరిగే ప్రయత్నాలకు సమాజమంతా అండగా నిలవాలి. 
ఈర్చ్యా, అసూయలకు తావివ్వకుండా ఒక్క తాటిమీద నిలవాలి. దళిత 
సమాజానికి ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. కులం పేరిట నిర్మించిన ఇనుపగోడలను, 
ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టాలి. 

దళితజాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తు 
అయితే, ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు అనే విధంగా తెలంగాణా 
ప్రభుత్వం దళిత బంధు ఉద్యమానికి నాంది పలుకుతున్నది. అణగారిన 
దళితజనం ఒక్క ఉదుటున లేచి నిలబడి, స్వశక్తితో, స్వావలంబనతో 
జీవించాలనే మహాసంకల్పానికి ఆచరణ రూపమే తెలంగాణ దళితబంధు 
ఉద్యమం అని రాష్ట్ర ప్రజలకు సవినయంగా మనవి చేస్తున్నాను. 

దళితులను ఆర్థికంగా బలోపేతంచేసి, తద్వారా సామాజిక వివక్ష నుంచి 
వారికి విముక్తి కల్గించడమే లక్ష్యంగా పెట్టుకొని స్వయంగా నేనే దళితబంధు 
పథకానికి రూపకల్పన చేశాను. మహాత్మా జ్యోతిరావు ఫూలే, భారతరత్న బి. ఆర్‌. 
అంబేద్కర్‌ మహాశయుల ఆలోచనల వెలుగులో రూపొందిన దళిత బంధు, 
దళితుల జీవితాల్లో నూతన క్రాంతిని సాధిస్తుందనే సంపూర్ణ విశ్వాసాన్ని 
ప్రకటిస్తున్నాను. ఈ సంవత్సరం బడ్జెట్‌లోనే ప్రభుత్వం దళిత బంధు అమలు 
కోసం నిధులు మంజూరు చేసింది. రేపటి నుంచి ఈ పథకాన్ని మన 
రాష్ట్రంలోని హుజురాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టు కింద 
సంపూర్ణంగా అమలుచేస్తుంది. 

రాష్ట్రంలోని మిగతా నియోజక వర్గాలలో పాక్షికంగా అమలు చేస్తుంది. 
గత ప్రభుత్వాలు దళితులకు అందించిన చిన్న చిన్న రుణాలు, సబ్సిడీలు వంటి 
అరకొర సహాయాలతో వారిలోని ఆర్తి తీరలేదు. వారి పరిస్థితిలో గణనీయ 
మైన మార్చు రాలేదు. అందుకే దళితబంధు కింద యూనిట్‌ పెట్టుకోవడానికి 
కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక ప్రేరణ ఇవ్వాలని ప్రభుత్వం 
నిర్ణయించింది. దళితబంధు ఆర్థిక సహాయాన్ని లబ్లిదారుని పేరున ఉన్న 
ఖాతాలోకి ప్రభుత్వం నేరుగా జమచేస్తుంది. బ్యాంకులతో సంబంధం లేకుండా, 
తిరిగి చెల్లించే భారం లేకుండా 10 లక్షల రూపాయలను పూర్తిగా గ్రాంటు 
రూపంలో అందజేస్తుంది. 


దీంతో లబ్ధిదారుడికి వాయిదాలు చెల్లించాలనే 
ఆందోళన ఉండదు. ప్రశాంతంగా తన జీవనోపాధిని 
కొనసాగించుకోగలుగుతాడు. ప్రభుత్వం అందించిన 
పెట్టుబడి సొమ్ముతో ఉపాధి, వ్యాపార మార్గాన్ని 
ఎంచుకొనే పూర్తి స్వేచ్చ లబ్లిదారునికే ఉంటుంది. 

తనకు ఏ రంగంలోనైతే అనుకూలత, అనుభవం, 
ప్రావీణ్యం, ఉందని లబ్ధిదారుడు భావిస్తాడో ఆ రంగం 
అ తన జీవనోపాధిని ఎంచుకోవటానికి ప్రభుత్వం 

హకరిస్తుంది. లబ్టిదారులెవరైనా తనకు తాను ఉపాధిని 
వ న అస్పష్టతకు లోనైతే, ప్రభుత్వం యొక్క 
సూచనలు కోరితే, ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి 
తగిన విధంగా మార్గదర్శనం చేస్తుంది. 

కొందరు లబ్దిదారులు ఒక సమూహంగా ఏర్పడి, 
పెట్టుబడిని పెంచుకొని పెద్ద యూనిట్‌ను పెట్టుకొనే అవ 
కాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తున్నది. ప్రభుత్వం కేవలం 
ఆర్థిక ప్రేరణ ఇవ్వటం వరకే పరిమితం కావటం లేదు. 
దళితులను వివిధ వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడానికి 
వారికి ప్రత్యేక రిజర్వేషన్లను ప్రభుత్వం అమల్లోకి 
తేనున్నది. ప్రభుత్వం ద్వారా లైసెన్స్‌ పొంది ఏర్పాటు 
చేసుకునే ఫర్జిలైజర్‌ షాపులు, మెడికల్‌ షాపులు, 
హాస్పిటళ్ళకు, హాస్టళ్ళకు, సరుకులు సరఫరా చేసే 
కాంట్రాక్టులు, ఇంకా ప్రభుత్వం ద్వారా లభించే ఇతర 
కాంట్రాక్టులు, వైన్‌, బార్‌ షాపుల ఏర్పాటుకు లైసెన్స్‌ ఇచ్చే 
దగ్గర ప్రభుత్వం దళితులకు ప్రత్యేక రిజర్వేషన్‌ను 
అమల్లోకి తేనుంది. 


తెలంగాణ | 24 | సెప్టెంబర్‌ 2021 


రక్షణ కవచంగా దళితరక్షణ నిధి 


దళిత బంధు ద్వారా లబ్ది పొందిన కుటుంబం, కాలక్రమంలో ఏదైనా 
ఆపదకు గురైతే ఆ కుటుంబం పరిస్థితి మళ్ళా తలకిందులైపోయే ప్రమాదం 
ఉంటుంది. అందుకని ఆపద సమయంలో దళితబంధు పథకం ఆ దళిత 
కుటుంబాన్ని ఒక రక్షక కవచంగా కాపాడాలని ప్రభుత్వం యోచించింది. 
ఇందుకోసం దేశంలోనే ప్రప్రథమంగా “దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేసింది. 
ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే 10 లక్షల రూపాయలలో 10 వేల 
రూపాయలు లబ్టిదారుని వాటా కింద జమ చేసుకొని దానికి మరో 10 వేల 
రూపాయలు ప్రభుత్వం కలిపి దళిత రక్షణ నిధిని నిల్వ చేస్తుంది. 

ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణ నిధి నుండి వారికి ఆర్థిక మద్దతు 
ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. గామ, మండల, నియోజకవర్గ, 
జిల్లా, రాష్ట స్థాయిలో దళిత బంధు సమితులను ఏర్పాటు చేస్తుంది. ఈ 
సమితుల నేతృత్వంలో నిధిని నిర్వహించటం జరుగుతుంది. దళితబంధు 
అమలు, దళితరక్షణ నిధి పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్లు కీలక భూమిక పోషిస్తారు. 
గతంలో ప్రభుత్వాలు దళితులకు ఏదైనా సహాయం అందించిన తర్వాత దాని 
ఫలితానికి సంబంధించిన పర్యవేక్షణ సరిగా ఉండేది కాదు. దళిత బంధు 
ద్వారా లబ్దిదారులు పొందుతున్న ఫలితాలను పర్యవేక్షించడం కోసం తెలంగాణా 
ప్రభుత్వం ప్రత్యేకమైన పటిష్టమైన విధానం రూపొందించింది. 

దళిత బంధు ద్వారా లబ్ది పొందిన లబ్దిదారులకు ప్రభుత్వం ఒక గుర్తింపు 
కార్డు ఇస్తుంది. అందులో ప్రత్యేక చిప్‌ను అమర్చి, ఆ చిప్‌ సహాయంతో 
ఫలితాలను పర్యవేక్షిస్తుంది. దళిత బంధు పథకం లబ్దిదారులకు ప్రభుత్వం 
అందించే ఇతర పథకాలు అన్నీ ఎప్పట్లాగానే అందుతాయి. రేషన్‌ కార్డు ద్వారా 
బియ్యం, పింఛన్లు, ఇతర సౌకర్యాలు అన్నీ యథాతధంగా ప్రభుత్వం 
కొనసాగిస్తుంది. రాబోయే రోజుల్లో దళిత బంధు వథకం దేశానికి దారి 
చూపుతుందని, తద్వారా దేశంలో దళితుల జీవనగతిని మార్చివేసే ఉజ్వలమైన 


పథకంగా చరిత్రకెక్కుతుందనే సంపూర్ణమైన విశ్వాసాన్ని 
ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. ఇంతకాలం వివక్షకు 
గురైన దళితులు ఇక ముందు వ్యాపారవేత్తలుగా, 
పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, సమాజంలో ఆత్మ 
గౌరవంతో జీవించాలనే దళిత బంధు లక్ష్యాన్ని ప్రభుత్వం 
నూటికి నూరుపాళ్ళు నెరవేరుస్తుందని హామీ ఇస్తున్నాను. 
అవకాశాలు కల్పిస్తే దళితులూ సమాజంలో ఎవ్వరికీ 
తీసిపోరని, తమ శక్తి సామర్థ్యాలను నిరూపించు 
కుంటారని, ప్రపంచానికి తెలియజేస్తుంది. 

తెలంగాణ దళిత బంధు ఒక పథకంగా మాత్రమే 
కాకుండా, ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలని 
ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందడుగు వేస్తున్నది. 
ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిబద్ధతను చూసి, ఎంతో మంది 
దళిత మేధావులు, దళిత సంఘాల నాయకులు 
ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. రాష్ట్రంలోని దళిత 
కుటుంబాల్లో తెలంగాణా దళిత బంధుని గురించి చక్కని 
చర్చ జరుగుతున్నందుకు ప్రభుత్వం ఎంతో 
సంతోషిస్తున్నది. రాజ్యాంగం ప్రవచించిన సమానత్వ 
విలువల సాధనలో తెలంగాణ దళిత బంధు ద్వారా 
టిఆర్‌ఎస్‌ (ప్రభుత్వం నూతన _ ప్రమాణాలను 
నెలకొల్పుతున్నది. రాష్టంలో ప్రతి వర్గానికి న్యాయం 
చేయాలనే విశాల దృక్పథంతో, ప్రణాళికాబద్ధంగా 
తెలంగాణా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. 

ప్రస్తుతం రాష్టంలో కరోనా అదుపులోకి వచ్చింది. 
అయినా, మూడో దశ గురించి వైద్య నిపుణులు 
హెచ్చరిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి 
ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉంది. అదే సందర్భంలో 
రాష్ట్ర ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్‌ 
నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని (ప్రభుత్వం 
తీసుకొనే ముందు జాగ్రత్త చర్యలకు తోడు ప్రజలు కూడా 
అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం 
అమలు చేస్తున్న వివిధ పథకాల పట్ల రాష్ట్ర ప్రజలు 
సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్టం 
భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో అద్భుతాలను 
సృష్టిస్తుంది. అనేక ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. 
ఆశించిన గమ్యం లక్ష్యం చేరుకోవాలంటే వాక్‌ శుద్ధి, 
చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఉండాలి. ఈ మూడింటి 
మేళవింపుతో తెలంగాణా ప్రభుత్వం ప్రజాభ్యుదయ 
పథంలో మునుముందుకు సాగుతుందని రాష్ట ప్రజలకు 
హామీ ఇస్తూ, యావత్‌ రాష్ట్ర ప్రజానీకానికి మరోమారు 
భారత _ స్వాతంత్ర అమృతోత్సవ శుభాకాంక్షలు 
తెలియజేస్తున్నాను. 


నర్వేజనా సుఖినోభవంతు. 


జై పొంద్‌ జై తెలంగాణా 
అ 


తెలంగాణ | 25 | సెప్టెంబర్‌ 2021 


మధ్యవర్తిత్వ కేంద్రానికి శ్రీకారం 


“ఇది హైదరాబాద్‌ చరిత్రలో చిరస్థాయిగా 
నిలిచిపోయే చారిత్రిక దినం. 

నేను ఎప్పుడూ అనుకోలేదు... 

నా కల మూడు నెలల్లో సాకార మవుతుందని. 

దీనికి కారణమైన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, 
హైకోర్టు చీఫ్‌ జస్టీస్‌ హిమా కోహ్లీకి నా కృతజ్ఞతలు” 


హైదరాబాద్‌ నగరంలో పారిశ్రామిక వివాదాలను 
పరిష్కరించే “ఇంటర్నేషనల్‌ ఆర్చి ట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ 
సెంటర్‌ (మధ్యవర్తిత్వ కేంద్రం) ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం 
చుట్టిన సందర్భంగా సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ 
ఎన్వీ రమణ ఆనందంతో అన్న మాటలివి. 

బంజారాహిల్స్‌లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 
అధికార నివాసం అశోక్‌ విహార్‌ లో జరిగిన కార్యక్రమంలో 
ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ ట్రస్ట్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను 
కరతాళధ్వనుల మధ్య జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. 
ట్రస్ట్‌ డీడ్‌ పై వ్యవస్థాపకుడి హోదాలో ఎన్వీ రమణ సంతకం చేశారు. ట్రస్ట్‌ 
జీవితకాల సభ్యులుగా జస్టిస్‌ లావు నాగేశ్వర రావు, జస్టిస్‌ రవీంద్రన్‌, ట్రస్టీలుగా 
హైకోర్టు సీజే హోదాలో జస్టిస్‌ హిమా కోహ్లీ , రాష్ట్ర న్యాయశాఖా మంత్రి 
హోదాలో ఏ. ఇంద్రకరణ్‌ రెడ్డి, సాక్షులుగా ఐ.టి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ 
రంజన్‌, హైకోర్టు రిజిస్టార్‌ జనరల్‌ హోదాలో ఏ.వెంకటేశ్వర రెడ్డి కూడా 
సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ, “నేను 
జూన్‌ నెలలో సుప్రీంకోర్టు 95 జస్టిస్‌ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత 
ఇక్కడికి వచ్చాను. అప్పుడు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీని అంతర్జాతీయ 
ఆర్బిట్రేషన్‌ కేంద్రం కోసం ప్రతిపాదనలు పంపించవలసిందిగా కోరాను. 
ఎలాంటి సమయం తీసుకోకుండా జూన్‌ ౩0న ఆమె ప్రతిపాదనలు పంపారు. 
దీనిపై పరిశ్రమల ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు జస్టిస్‌ 
ఎల్‌. నాగేశ్వర రావుతో పలుమార్లు చర్చించారు. ముఖ్యమంత్రి ఈ కేంద్రం 
ఏర్పాటుకు కావల్సిన మౌలిక సదుపాయాలు, ఆర్థిక సహకారం అందిస్తామని 
తెలియజేశారు” అని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. 

భారత దేశంలో ఆర్థిక సంస్కరణలకు పితామహుడైన తెలంగాణ బిడ్డ, 
ఆనాటి ప్రధాని పి.వి.నరసింహా రావు నాయకత్వంలో 1995 సంవత్సరంలో 
ఆర్థిక సంస్మరణలు ప్రారంభమయ్యాయి. నేను ఇతర దేశాలకు చెందిన 
పెట్టుబడిదారులను ఇక్కడ పెట్టుబడి పెట్టమని అడిగితే, వారు పెట్టుబడి 
పెట్టడానికి సిద్ధమే కానీ, ఇక్కడ లిటిగేషన్లు పరిష్కారం కావడానికి ఎన్ని 
సంవత్సరాలు పడుతుందోనని భయపడుతున్నామని అన్నారు. మనదేశంలో 
1996లో ఆర్బిట్రేషన్‌ చట్టం చేయడం జరిగింది. దీనిద్వారా ఆర్బిట్రేషన్‌ ప్రక్రియ 
వేగవంతమయింది. ఆర్బిట్రేషన్‌ కేంద్రం మొట్టమొదట 1926లో పారిస్‌లో 
ప్రారంభమయింది. తరువాత నాలుగు కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగింది. 
ఈమధ్యనే దుబాయ్‌లో (ప్రారంభమయింది. త్వరలో హైదరాబాద్‌లో 
అమలులోకి వస్తుందని జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు. హైదరాబాద్‌లోని 


పరిస్థితులు ఈ కేంద్రం ఏర్పాటుకు చాలా అనుకూలమని, 
ఇక్కడ వాతావరణం, సంస్కృతి, సాంకేతికత లభ్యత, 
తదితర అంశాలు ఇందుకు దోహదపడతాయని ఆయన 
అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్మరించుకొనే 
విధానం కొత్తదేమీ కాదని, భారతీయ కుటుంబ 
వ్యవస్థలోనే ఇది ఇమిడి వున్నదని ఆయన ఈ 
సందర్భంగా అన్నారు. 

హైదరాబాద్‌ లో మధ్యవర్తిత్వ కేంద్రం స్థాపన పనులు 
వేగంగా జరగటంలో ముఖ్యమంత్రి ౩. చంద్రశేఖర రావు 
సహకారం మరువలేనిదని జస్టిస్‌ ఎన్వీ రమణ 
ప్రశంసించారు.గత జూన్‌లో తాను సిజెఐ హోదాలో 
తొలిసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఈ కేంద్రాన్ని 
నగరంలో ఏర్పాటుచేయాలని ప్రతిపాదించగానే సి.ఎం. 
కె.సి.ఆర్‌ తక్షణం సానుకూలంగా స్పందిచారని తెలిపారు. 
అదే నెల 30న మధ్యవర్తిత్వ కేంద్రం కోసం లేఖ 
రాయడమే కాకుండా సి.ఎస్‌ సోమేశ్‌ కుమార్‌ నేతృత్వంలో 
ఐ.టి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఆర్థిక శాఖ 
ముఖ్య కార్యదర్శితో కూడిన బృందాన్ని ఢిల్లీకి పంపారని 
ఆయన గుర్తుచేశారు. మూడునెలల్లోనే ఆర్బిట్రేషన్‌ 
సెంటర్‌ డీడ్‌ రిజిస్టేషన్‌ ప్రక్రియ ప్రారంభం కావడంతో 
తన కల సాకారం అవుతున్నదని ఆనందం వ్యక్తం 
చేశారు. 

మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటువల్ల హైదరాబాద్‌కు 
పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదని, 
అబివృద్ధికి హైదరాబాద్‌ చిరునామాగా మారిపోతుందని 


తెలంగాణ | 26 | సెప్టెంబర్‌ 2021 


ఎన్వీ రమణ చెప్పారు. మొదట తాను ఇక్కడ జడ్జిగా ఉన్నప్పుడే మధ్యవర్తిత్వ 
కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించగా, ఆనాటి ప్రభుత్వం షామీర్‌ పేటలోని 
నల్సార్‌ యూనివర్సిటీ సమీపంలో 10 ఎకరాలు భూమి కేటాయించిందని, 
అది ఇప్పటికీ హైకోర్టు వద్దనే ఉన్నదని, దానిని ప్రభుత్వం తీసుకొని 
ఫైనాన్నియల్‌ డిస్రిక్ట్‌లో భూమి కేటాయిస్తే సెంటర్‌ ఏర్పాటు వేగవంతం 
అవుతుందని మంత్రి కె.టి.రామారావు దృష్టికి సీజెఐ తీసుకెళ్ళారు. 


హైదరాబాద్‌కు గర్వకారణం - కె.టి.ఆర్‌ 

ముగ్గురు తెలుగువారు సుప్రీంకోర్టులో కొలువుదీరిన వేళ హైదరాబాద్‌కు 
ఈ మహత్తర అవకాశం రావడం నిజంగా తెలంగాణకే గర్వకారణమని రాష్ట 
ఐ.టి శాఖా మంత్రి కె.టి.రామారావు అన్నారు. దేశంలో ఎక్కడైనా వివాదాలు 
వచ్చినప్పుడు సత్వరమే పరిష్కారం కాకపోతే పెట్టుబడులు వెనక్కు పోయే 
ప్రమాదం ఉంటుందని, హైదరాబాద్‌లో మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు 
చేయాలని ప్రతిపాదించిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు తెలంగాణ ప్రభుత్వం 
తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. త్వరలో సెంటర్‌ 


వెన్నెలపందిరి 


9 వనపట్ల సుబ్బయ్య 


నిలబడాలి 

ఎవరి కాళ్ళమీద వాళ్ళు నిలబడాలి 
మినార్‌ లై, ఎవరెస్టు శిఖరాలై నిలబడాలి 
సకల చేయూతలు పునాదులైతేనే 
పాలపుంతలు వెన్నెల కాస్తయి! 


ఎగరాలి 

నిలువెత్తు కెరటాలై ఎగరాలి 
జీవనదులై ప్రవహించాలి 
హరితవనాలై విరబూయాలి 

దేశానికి ముఖచిత్రం కావాలి @ 
(ప్రపంచానికి పతాకాలు కావాలి 


గమనం సురువైంది 

వెయ్యిమైళ్ళకు ప్రయాణం ఒక్క అడుగే 
ఆలోచనల కదలికలే ఆశయాల గమ్యాలు 
దుఃఖాన్ని దూరంచేసే ఓదార్చు 

కూడు, గుడ్డ, గూడే 

జీవన ప్రమాణాల ఆరోహణ 

పిడికెడంత కండుంటేనే 

బతుకు యుద్దాన్ని గెలువగలరు 


ను ఏర్పాటుచేయాలి. దానిని జస్టిస్‌ రమణే 
ప్రారంభించాలని కోరుకుంటున్నానని అన్నారు. కేంద్రం 
ఏర్పాటుకు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని 
కె.టి.ఆర్‌ హామీ ఇచ్చారు. 

ఆర్బిట్రేషన్‌ కోసం దేశంనుంచి చాలామంది 
సింగపూర్‌ కు వెళ్తుంటారని, హైదరాబాద్‌లో ఈ కేంద్రాన్ని 
ఏర్పాటుచేయడం కొత్త అధ్యాయమని జస్టిస్‌ లావు 
నాగేశ్వరరావు అన్నారు. దీనివల్ల సత్వర న్యాయం జరుగు 
తుందని, జాప్యం లేకుండా తక్కువ ఖర్చుతో ఫలితాలు 
ఉంటాయని ఆయన అన్నారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు 
చేయాలన్న సీజేఐ ప్రతిపాదనకు సి.ఎం కె.సి.ఆర్‌ 
సానుకూలంగా స్పందించడం హర్షణీయమని అన్నారు. 

ఈ మధ్యవర్తిత్వ కేంద్రం తెలంగాణకు వరంగా మారు 
తుందని, హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటు ఆలోచన 


గొప్ప విషయమని జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి అన్నారు. గ 


ఎవరొస్తారు 

కాకులే వాలే కమురు వాడలకు 
ఎవరొచ్చినా కత్తులకోలాటాలే 
కన్నీళ్ళు సముద్రాలైన కాలాలే 
ఆకాశంలో కొత్త నక్షత్రం పుట్టింది 
ఆ కాంతే దళిత క్రాంతి 


నేలల పూసేపూలన్ని 

పరిమళాలు వెదజల్లడానికే 
స్వయంపోషకంగా ఎదగడానికే 
సగారవం పెంచి 

అస్తిత్వం ఆదరణకే 

ఆత్మగౌరవం అంబరాన నిలబెట్టడానికే ! 


సూర్యుడు పొద్దెక్కడం సహజమే 
పొద్దెక్కిన కిరణాలతో 

కారు చీకట్లను తరిమి 

వెలుగును నిలబెట్టడం చారిత్రాత్మకమే | 
చెమటచుక్కల పెదవులపై చిరునవ్వులు 
సామాజిక విష్లవాత్మకమే | 


రాతిభూములను 

చీల్చుకొన్న రావిచెట్టే 

బుద్దునికీ బోధివృక్షం 

బంగారు తెలంగాణ 

కలల స్వప్నమే 

దళితబంధు వెన్నెల పందిరి త్రి 


తెలంగాణ | 27 | సెప్టెంబర్‌ 2021 


7 
శ) Aree 


మన రాష్టం మనకు వచ్చినరోజు తెలంగాణ 
అట్టడుగున వుండేది. మా ప్రభుత్వ పాలనలో 
ఏడేండ్లలోనే అట్టడుగు నుంచి అగ్రస్థానానికి 
చేరుకున్నాం. బ్రహ్మాండంగా విజయాలు 
సాధించాం. మన దేశంలోనే ఎక్కడా లేని 
మంచి కార్యక్రమాలను అమలు 
చేసుకొంటున్నం. రైతులు ఆత్మహత్య 
చేసుకొన్న తెలంగాణలో, వ్యవసాయంలో 
q చిట్టచివరన ఉండి, ఇప్పుడు మూడు కోట్ల 
టన్నుల వరిధాన్యాన్ని పండించినం. 
ప్రపంచంలోనే, మన తెలంగాణ భూముల్లో 
అతి మేలైన పత్తి పండుతున్నది. ఇది మన 
అదృష్టం. పత్తి పంటలో మనకన్నా ముందు 
వరుసలో గతంలో మహారాష్ట్ర ఉంటుండె. 
కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు 1.78 
కోట్ల క్వింటాళ్ల పత్తిని అమ్మి దేశంలోనే 
తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. 


ప్రజాదివెనతో ముందడుగు 


సాగర్‌ సభలో సీఎం కేసీఆర్‌ == 


నల్లగాండ జిల్లా హాలియాలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర 
రావు ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గ “ప్రగతి సమీక్ష 
సమావేశం” జరిగింది. ఈ సమావేశాన్ని బహిరంగ సభగా 
రూపొందించి, నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రజానీకానికి, 
అక్కడ జరుగుతున్న ప్రగతి పనుల వివరాలను ముఖ్యమంత్రి 
విశదపరిచారు. 

ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో 
వున్న 75-85శాతం దళిత కుటుంబాలకు “దళితబంధు” అమలు 
చేస్తామని ప్రకటించారు. సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధి పనుల 
కోసం రూ. 150 కోట్లు మంజూరు చేశారు. ఆ ప్రసంగంలోని 
ముఖ్యాంశాలు సీఎం కేసీఆర్‌ మాటల్లోనే.... 

“మన రాష్టం పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబించే వ్యతిరేక 
వైఖరి కావొచ్చు, ఆంధ్రావాళ్లు కృష్ణా నది నీటి విషయంలో 
ప్రదర్శిస్తున్న మొండి వైఖరి కావొచ్చు... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
కృష్ణా నదిపైన అక్రమ ప్రాజెక్టులను ఏ విధంగా కడుతున్నరో 
మీరంతా చూస్తున్నరు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే 
రోజుల్లో మనకు కృష్ణానది నీళ్లలో మన వాటా విషయమై ఇబ్బంది 
తలెత్తే అవకాశమున్నది, కాబట్టి మనం ముందుగానే కొంత 
జాగ్రత్తగా ఉండాలి. పాలేరు రిజర్వాయర్‌ నుంచి పెద్దదేవులపల్లి 
చెరువు వరకు గోదావరి నీళ్లను తెచ్చి అనుసంధానంచేయాలని 
సర్వే చేస్తున్నం. ఇదే గనక పూర్తయితే సాగర్‌ ఆయకట్టుకు 
భవిష్యత్తులో ఎటువంటి ఢోకా ఉండదు. ఇక్కడ గుర్రంపోడు 


తెలంగాణ | 28 | సెప్టెంబర్‌ 2021 


ప్రాంతంలో లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తే ఆ చుట్టుపక్కల వున్న ఐదారు గ్రామాల్లో 
సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మీ ఎమ్మెల్యే భగత్‌ 
చెప్పిండు. ఆ విషయాన్ని పరిశీలించి,వెంటనే సర్వే చేపట్టాలని ఇరిగేషన్‌ 
అధికారులను ఆదేశిస్తున్న, దీని సర్వే పూర్తయితే నెల్లికల్‌ లిఫ్ట్‌తో పాటే, దీన్ని 


కూడా మంజూరు చేస్తాం. వీటితోపాటే కుంకుడు 
చెట్టుతండా లిఫ్ట్‌ కూడా ప్రారంభమైతది. ఏం రంది 
పెట్టుకోవద్దు” అని సీఎం. చెప్పారు. 

దేవరకొండలో ఐదు లిఫ్ట్‌లు.. పొగిల్ల లిఫ్ట్‌, 
కంబాలపల్లె లిఫ్ట్‌, నంబాపురం, పెద్దగట్టు లిఫ్ట్‌, 
పెద్దమునిగల్‌ అంబా భవాని లిఫ్ట్‌, అక్కంపల్లి లిఫ్ట్‌ 
మంజూరు చేసినం. మిర్యాలగూడలో కూడా ఐదు 
లిఫ్ట్‌లు దున్నపోతుల గండి, బొత్తలపాలెం, వీర్హపాలెం, 


కేశవాపురం, తోపుచర్ల లిఫ్ట్‌లను మంజూరు చేశాం. 
నకిరేకల్‌లో అయిటిపాముల వద్ద ఒక లిఫ్ట్‌, హుజూర్‌ 
నగర్లో ఒక లిఫ్ట్‌ మంజూరుచేశాం. మొత్తంగా ఈ 


జిల్లాకు 15 లిఫ్ట్‌లను మంజూరుచేశాం. ఇవన్నీ 
ఏడాదిన్నరలో పూర్తిచేసి మీకు అందిస్తాం. ఇవి 
పూర్తిచేస్తే జిల్లాలో ఎగువ ఆయకట్టుకు నీళ్లు 
అందుతాయి. మంచి లాభం జరుగుతది. ఇక చివరగా, 
మనం పాలేరుతోని పెద్దదేవులపల్లితో అనుసంధానం 
చేస్తే బ్రహ్మాండంగా సాగర్‌ ఆయకట్టుకు ఢోకాలేకుండా 
అయితది. 

మనకు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లయినా ఇప్పటికీ దళితజాతి వెనుకబడే 
ఉన్నది. అందుకోసమే “దళిత బంధు” అనే అద్భుతమైన కార్యక్రమాన్ని 
తీసుకొచ్చాం. దీనికోసం రూ.లక్ష కోట్లయినా సరే ఖర్చుచేస్తామని చెప్పాం. 
మన రాష్ట్రంలో సుమారు 16-17 లక్షల దళిత కుటుంబాలున్నయి. వీళ్ళలో 
“దళితబంధుకు అర్హత ఉన్నవారు 75-85 శాతం మంది వుంటరని 
అనుకున్నాా దాదాపు 12 లక్షల కుటుంబాలు లెక్కకు వస్తయి. ఇలా వున్న ప్రతి 
కుటుంబానికి ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున బ్యాంకుల లంపటం లేకుండా 
అందిస్తది. దళిత సోదరుల అభివృద్దిని కాంక్షించి, ఏదో ఒక గొప్ప పనిచేస్తే 
తప్ప వాళ్లు పైకి రారు అని ఆలొచించి ఈ పథకం పెడుతున్నం అని 


ముఖ్యమంత్రి వివరించారు. 

ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో లబ్బిదారులే ఏం 
చేసుకోవాలో వారికి వారే నిర్ణయించుకొనేటట్టు మంచి 
పథకాన్ని రూపకల్పన చేశాం. వచ్చే సంవత్సరం నుంచి 
చాలా పెద్ద మొత్తంలో డబ్బులు మంజూరుచేసి ఈ 
కార్యక్రమం అమలుచేస్తం. ఈ ఏడాది మాత్రం ప్రతి 
నియోజకవర్గంలో ఒక వంద కుటుంబాలకు వచ్చేటట్టు 
బడ్జెట్లో పెట్టిన రూ.వెయ్యి కోట్లకు మరో రూ.200 కోట్లు 
కలిపి అమలుచేస్తం. రాబోయే బడ్జెట్లలో ప్రతి ఏడాది 
దశలవారీగా చేసుకొంటూ 12 నుంచి 13 లక్షల 
కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటది. 

మన దేశం పుట్టినప్పటి నుంచి, స్వతంత్రం వచ్చిన 
నాటి నుంచి కూడా దళితులను వాళ్ల ఖర్మానికి వాళ్ళను 
వదిలేశారు తప్ప.. ఎవరూ ఇటువంటి కార్యక్రమం 
తీసుకు రాలేదు. కేసీఆర్‌ చేస్తే ఏదైనా మొండిగా చేస్తడు. 
ఇది గనుక చేస్తే రాజకీయంగా మిగతావాళ్ళకి పుట్టగతులు 
ఉండవని (గహించినవాళ్లు అవాకులు చెవాకులు 
మాట్లాడుతున్నరు. అందుకే అందరికీ గుండెదడ 
మొదలైంది. దళిత సోదరులకు నేను ఒక్కటే మనవి 


J 


చేస్తున్న. 'దళితబంధు” పెట్టాలని నాకు ఎవరూ దరఖాస్తు 
ఇవ్వలేదు. ఎవరు ధర్నా చేయలేదు. డిమాండ్‌ చేయలేదు. 
మేం సుమోటోగా తీసుకుని, తెలంగాణ తెచ్చినవాళ్లంగా, 
మీ తెలంగాణ బిడ్డగా నేనే మేధోమథనం చేసి, ఏ 
వర్గంవారు ఎట్ల ఉన్నరో ఆలోచన చేసి అమలుచేస్తున్నం. 
మీ అందరికీ తెలుసు గీత కార్మికులు, చేనేత కార్మికులను 
ఏవిధంగా ఆదుకొన్నమో. గీత కార్మికులకు చెట్ల రకం 
పూర్తిగా మాఫీచేశాం. అనేక వర్గాల సంక్షేమానికి చర్యలు 
తీసుకొంటూ ఈ రోజు దళితుల కోసం ఈ కార్యక్రమం 


తెలంగాణ | 29 | సెప్టెంబర్‌ 2021 


| 


తెచ్చాం. వందకు వందశాతం ఆరు నూరైనా సరే ఈ పథకాన్ని అమలుచేస్తం. 
నేనే స్వయంగా పర్యవేక్షణ చేస్త. తెలంగాణ దళితజాతి కూడా భారత దళిత 
జాతికే ఆదర్శంగా నిలబడుతుంది. 

దళితబంధు అయితదా.. పోతదా? అని మాట్లాడుతున్నరు. తెలంగాణ 
ప్రగతి ప్రస్థానం జీర్ణంకానివాళ్లు రకరకాల మాటలు మాట్లాడుతరు. నేను మీ 
అందరినీ కోరేది ఒక్కటే. మీరు అందరికంటే ఎక్కువ విజ్ఞులు. ఎక్కువ 
అవగాహన ఉన్నవారు. మేం చేసిన పనులు మీ ముందే తంట! కాబట్టే 
నాగార్జునసాగర్‌లో మీరు అద్భుతమైన తీర్చు ఇచ్చారు. మీ దీవెనలు ఉన్నంత 


కాలం పేద వర్గాల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమంకోసం ముందుకు 
వెళ్తాం. మేము ఎప్పుడు ప్రజల్లోకి వెళ్లినా బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తున్నరు. 
అంటే మా ప్రభుత్వం చేస్తున్న పనులన్నింటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నరు. 
మీ ఆదరణ, మీ దీవెన ఉన్నంత కాలం ఇదే పద్ధతిలో సంక్షేమాన్ని అభివృద్ధి 
కార్యక్రమాలను కొనసాగిస్తూ ముందుకు పోతాం. సాగర్‌ నియోజకవర్గంలో 
పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. సెంట్రల్‌ తెలంగాణ జిల్లాల్లో చాలామంది 
రైతులు ఆత్మహత్య చేసుకొనేవారు. కానీ, ఈ రోజు రైతుబీమా, రైతుబంధు 
పథకాలతో (బ్రహ్మాండంగా రైతుల్లో ధీమా వచ్చింది. కరువు ప్రాంతమని, 
వెనుకబడిన ప్రాంతమని, ఎకసెక్కాలు ఆడి.. ఎగతాళి చేయబడిన నా 
తెలంగాణ.. ఈ రోజు దేశానికే అన్నం పెడుతున్నది. తెలంగాణ బిడ్డగా నాకు 
గర్వంగా ఉన్నది. 

నా తెలంగాణ, 3 కోట్ల టన్నుల ధాన్యం పండించి దేశానికి అన్నం 
పెడుతున్నది నిజం కాదా? అని నేను అడుగుతున్న. పత్తిని పండించడంలో 
దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన విషయం నిజం కాదా? అని నేను 


నా... 


జో 
jaa, on bree 


తెలంగాణ | ౩౦ | సెప్టెంబర్‌ 2021 


అడుగుతున్న. ఈ విషయాన్ని కేంద్ర మంత్రులే 
పార్లమెంటు సాక్షిగా తెలియజేస్తున్నరు. ఈ రోజు విద్యుత్తు 
వినియోగం లో దేశ తలసరి వినియోగం 1,100 
యూనిట్లు అయితే, అది మన రాష్ట్రంలో 2,070 
యూనిట్ల పర్‌ క్యాపిటాగా వున్నది. విద్యుత్తు 
వినియోగంలో.. దేశంలోనే నంబర్‌ వన్‌ పర్‌ క్యాపిటా 
విద్యుత్తు వినియోగం చేసే రాష్ట్రం తెలంగాణ కాదా? అని 
అడుగుతున్న, 

నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను.. మీలో 
ఎవరికి ఏ సమస్య ఉన్నా వ్యక్తిగతంగా వచ్చి చెప్పండి. 
ఎక్కడో ఉండి అరిచే అవసరం లేదు. ఇది పాత ప్రభుత్వం 
కాదు.. పాత నాయకత్వం కాదు.. నోముల భగత్‌ మీ 
బిడ్డ.. ఎవరైనా సరే రావొచ్చు. ఆయనను కలవొచ్చు.. 
దరఖాస్తు ఇవ్వొచ్చు... మంచిగ కడుపునిండా 
మాట్లాడవచ్చు. కానీ అరిచి రంకెలు వేసి పిచ్చి డ్రామాలు 
చేయడం మంచిది కాదు. అనేక విషయాల్లో మంచి 
ఫలితాలు సాధిస్తూ, ప్రగతి పథంలో కొనసాగుతూ, మీ 
దీవెనతో ప్రభుత్వం ముందుకు వెళుతా ఉన్నది. మీ దీవెన 
ఉన్నంతవరకు ఎవ్వరు ఎన్ని అవాకులు చెవాకులు 
మాట్లాడినా... వాటిని పట్టించుకోకుండా కచ్చితంగా ఈ 
ప్రగతి మార్గాన్ని కొనసాగిస్తం. మేం వెనుకకు తిరిగి 
చూడం. ప్రభుత్వం ప్రకటించిన అన్ని కార్యక్రమాలు 
అమలు చేసి తీరుతం. 

నేను చాలా సగర్వంగా చెప్తున్న. ఆనాటి చంద్రబాబు 
సర్మార్‌ పంటలకు నీళ్లు ఇవ్వడం ఆపేస్తే. ఇదే 
నాగార్జునసాగర్‌ కట్టమీద నేను 50 వేల మంది 
రైతులతోటి దండోరా మోగించి నీళ్లు సాధించుకొన్నం. 
ఈ రోజు. మీ జిల్లా నేత మిత్రుడు బడుగుల 
లింగయ్యయాదవ్‌, ఇతర మిత్రులు వెళ్లి నీళ్లు విడుదల 
చేశారు. మన వాటా మనం తీసుకొని సాగర్‌ కింద రెండు 
పంటలు పండించుకొంటున్నం. ఇదే పద్ధతిలో కృష్ణాలో 
కచ్చితంగా మన వాటా మనం వాడుకొనేలా చర్యలు 
తీసుకొంటాం. గతంలో నేను కోదాడ నుంచి హాలియా 
వరకు పాదయాత్ర చేసినప్పుడు చాలామందితో పలు 
విషయాలు పంచుకొన్న అప్పట్నుంచి వాటికి పరిష్కారాలు 
వెతుకుతున్నం. ఇప్పటికే కొన్ని పరిష్మరించాం. మిగిలినవి 
కూడా పరిష్మరిస్తం అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 


ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా 
అర్వింద్‌ కుమార్‌ 


రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు 
పొందిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు సీఎం కేసీఆర్‌ను 
కలుసుకున్నారు. సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌, 
పురపాలక శాఖ ప్రత్యేక (ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, ఆర్థిక 
శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఎంసిహెచ్‌ఆర్‌సి 
అడిషనల్‌ డీజీ హర్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన 
వారిలో ఉన్నారు. 


బిసి కమిషన్‌ ఛైర్మన్‌గా 
వకుళాభరణం కృష్ణమోహన్‌ 


తెలంగాణ తొలి వీసీ కమిషన్‌ పదవీ కాలం 
ముగియడంతో ప్రభుత్వం కొత్త కమిషను ఏర్పాటు కసి 
బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా బీఎస్‌ రాములు స్థానంలో, వకుళా 
భరణం కృష్ణమోహన్‌రావును ప్రభుత్వం నియమించింది. ఈ 
కమిషన్‌లో ఛైర్మన్‌తో పాటు కె. కిశోర్‌ గౌడ్‌, సీహెచ్‌ ఉపేంద్ర, 
శుభ(ప్రద పటేల్‌లను సభ్యులుగా, మెంబర్‌ సెక్రటరీగా విసి 
వెల్ఫేర్‌ కమీషనర్‌ను నియమిస్తూ ప్రభుత్వం కొత్త కమిషన్‌ను 
ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ మూడేళ్లపాటు పనిచేస్తుంది. 
గతంలో వకుళాభరణం కృష్ణమోహన్‌ మూడుసార్లు కమిషన్‌ 
సభ్యుడిగా పనిచేశారు. ఇందులో రెండుసార్లు ఉమ్మడి 
రాష్ట్రంలో కాగా, ఒకసారి తెలంగాణలో సభ్యుడిగా వున్నారు. 

తనను బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా నియమించడంపై వకుళా 
భరణం సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన అరుదైన 
గౌరవమని, _ బీసీలు సమున్నతంగా 
ఎదిగేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. 
అలాగే సభ్యులుగా నియమితులైన 
కె.కిశోర్‌గౌడ్‌, సీహెచ్‌ ఉపేంద్ర, శుభప్రద 
పటేల్‌లు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం 
చేస్తూ, బీసీ కులాల వారందరికీ 
సమన్యాయం జరిగేలా కృషి చేస్తామని 
అన్నారు. 

బీసీ కమీషన్‌ ఛైర్మన్‌గా నియమితులైన 
వకుళాభరణం కృష్ణమోహనరావుతో పాటు, 
సభ్యులు (ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి 
కె. చంద్రశేఖరరావును కలిసి కృతజ్ఞతలు 
తెలిపారు. రాష్ట్రంలోని బీసీలకు ప్రయోజనం 
చేకూరే విధంగా పనిచేయాల్సిందిగా 
ముఖ్యమంత్రి వారికి సూచించారు. 

త్రి 


తెలంగాణ | ౩1 | సెప్టెంబర్‌ 2021 


ఈ ప్రగతి మాసం.. 


h. 


జూలై 23: హుజురాబాద్‌ టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు బండా శ్రీనివాస్‌ 
ను ఎస్సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా సీఎం కేసీఆర్‌ నియమించారు. 

* నేటి నుంచి టోక్యో ఓలంపిక్స్‌ క్రీడలు ప్రారంభమయ్యాయి. విశ్వ క్రీడల్లో 
దేశం తరపున పాల్గొంటున్న క్రీడాకారులు విజయాలు సాధించి పలు పతకాలు 
అందుకోవాలని, భారతదేశ కీర్తి పతాకను విశ్వ క్రీడా వేదిక మీద 
ఎగురవేయాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. 


జూలై 24: కాళ్లు రెక్కలే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలకే మొదటి 
ప్రాధాన్యతనిచ్చి, దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని 
ప్రకటించారు. ఇందుకోసం లక్ష కోట్లవరకైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం 
సిద్ధంగా వుందన్నారు. ఎస్సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ బండా ్రీనివాస్‌ అభినందన 
సభ ప్రగతి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా దళిత బంధు పైలట్‌ 
ప్రాజెక్టును హుజురాబాద్‌ లో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 


జూలై 25: రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్మో 
గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నాటి కాకతీయ రాజులు తెలంగాణలో 
సృష్టించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా సంపద దేశంలో ప్రత్యేకమైనదన్నారు. 
తెలంగాణ చారిత్రక వైభవ పునరుజ్జీవనానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తున్నదని 
తెలిపారు. 


జూలై 26: తెలంగాణ దళిత బంధు అవగాహన సదస్సు (ప్రగతిభవన్‌లో 
ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పైలట్‌ ప్రాజెక్టు 
హుజురాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి 
527 మంది (ప్రతినిధులు, రీసోర్స్‌ పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 
నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రతినిధులను పేరుపేరున సీఎం 
పలకరించారు. దళిత బంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తే తాము 
ఎమేమీ పనులు చేసుకోగలమో సదస్సులో పాల్గొన్న వారు వివరించారు. 
దళితుల జీవన స్థితిగతులు, వారి ఆలోచనా దృక్పథం ఎంత గొప్పగా 
వుంటుందో తెలుసుకున్న ముఖ్యమంత్రికి దళిత బంధు పథకం అమలు 
విజయవంతం అవుతుందనే విశ్వాసం మరింతగా కలిగింది. ఈ సందర్భంగా 
దళితులు ఏ విధంగా ఆర్థిక, సామాజిక వివక్షతలను అధిగమించి ప్రగతి 
పథంలో అందరితో సమానంగా కలిసి నడవొచ్చో సిఎం వివరించారు. పైలట్‌ 
ప్రాజెక్టును విజయవంతం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా దళితుల 
పురోగాభివృద్ధికి బాటలు పడుతాయని సీఎం అన్నారు. అందుకు ప్రతి ఒక్క 


దళితబిడ్డ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. 
రోజంతా సాగిన సదస్సు సాయంత్రం ముగిసింది. 


జూలై 28: నేడు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారె 
జయంతి. ఈ సందర్భంగా కవిగా సినీగేయ రచయితగా 
పలు సాహితీ ప్రక్రియలను కొనసాగించిన సినారె 
గొప్పతనాన్ని సీఎం కేసిఆర్‌ స్మరించుకున్నారు. 


జూలై 30: “దళిత బాంధవుడు” సీఎం కేసీఆర్‌ వెంటే 
దళిత జాతి ఉంటుందని తెలంగాణ ఎంఆర్సీఎస్‌ 
ప్రకటించింది. దళిత జాతి ఆర్థిక సామాజిక వివక్షనుంచి 
విముక్తులను చేసి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే అభినవ 
అంబేడ్మర్‌ సీఎం కేసీఆర్‌ అని తెలంగాణ ఎంఆర్చిఎస్‌ 
ప్రకటించింది. దళిత బంధు అమలు చేయాలని 
నిర్ణయించినందుకు ప్రగతి భవన్‌లో సంఘం నాయకులు 
వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ, మేడి పాపయ్య మాదిగలు 
సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 


ఆగస్టు 01 :రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ 
సందర్భంగా, వ్యవసాయం, వైద్యం, సంక్షేమం, విద్య 
తదితర అంశాలకు సంబంధించి చర్చించిన కేబినెట్‌ పలు 
నిర్ణయాలు తీసుకుంది. దళిత బంధు అమలు, విధి 
విధానాల ఖరారుపై సుదీర్షంగా చర్చించింది. ప్రతి 
జిల్లాలో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ (ప్రైజ్‌ ఏర్పాటు కోసం 
నిర్ణయం తీసుకున్నది. దళిత వాడల్లో యుద్ద ప్రాతిపదికన 
మౌలిక వసతులు కల్పించాలని, గొర్రెల యూనిట్‌ ధరను 
పెంపు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి 
ఆమోదం తెలిపింది. 50 వేల రుపాయల రుణ మాఫీకి 
నిర్ణయం. ఇడబ్ల్యుఎస్‌ 10 శాతం రిజర్వేషన్‌ కోటా 
అమలు, 5 సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాలకు 
శంకుస్థాపన చేయాలి. వాటిని తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ 
ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)గా నామకరణం చేయాలి. 
7 మెడికల్‌ కాలేజీలను ప్రారంభించాలి. కరోనా 
కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలను 
ఆదుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా వున్న అనాథ 
శరణాలయాలపై చర్చించిన కేబినెట్‌, కార్యాచరణకై 
మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన సబ్‌ కమిటీ ఎర్పాటు 
చేసింది. కరోనా కట్టడి చేయాలని వైద్య శాఖకు ఆదేశం. 
రైతు బీమా టైపులో నేత-గీత కార్మికులకు బీమా. 
లాభసాటి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని 


తెలంగాణ | ౩2 | సెప్టెంబర్‌ 2021 


నిర్ణయం, పత్తి సాగు పెంచాలని నిర్ణయం. నల్గొండ జిల్లా ఉదయ సముద్రం, ఆగస్టు 9: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత 


ఎస్‌ఎల్ఫీసి సొరంగ మార్గం పనులను పునఃప్రారంభించాలని నిర్ణయం. బంధు పథకం అమలుకై రూ.500 కోట్ల నిధులను 
ప్రభుత్వం విడుదల చేసింది. 

ఆగస్టు 2: నల్లగొండ జిల్లా ఆలేరులో నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రగతి ₹£ (ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా 

సమిక్షా సమావేశం, బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలంగాణ ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. 

జః టోక్యో ఒలంపిక్స్‌ లో రజత పతకం సాధించిన పివీ సింధుకు మమతానురాగాలకు, కల్మషం లేని మానవీయ 

అభినందనలు తెలిపారు. సంబంధాలకు ఆదివాసీ బిడ్డలు ప్రతీకలని, వారి 


అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక 
ఆగస్టు 4: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్మపల్లి మండలం సీఎం దత్తత కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. 
(గ్రామం వాసాలమర్రిని సందర్శించి, సుమారు మూడు స్నా 
గంటల పాటు దళిత వాడల్లో పర్యటించారు. దళిత బంధు - 
డబ్బులు వస్తే ఏం చేద్దామనుకుంటున్నారని ఆరా తీశారు. 
సహపంక్తి భోజనం చేశారు. 

% టోక్యో ఒలంపిక్స్‌ లో హాకి, బాక్సింగ్‌ కేటగిరిల్లో 
కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులను 
అభినందించారు. 

జొ వాసాలమర్రి దళితులందరికి దళిత బంధు అమలు 
కోసం 7.6 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 

ఆగస్టు 05 : టోక్యో ఒలంపిక్స్‌లో కుస్తీ పోటిలో సిల్వర్‌ 
మెడల్‌ సాధించిన రవి కుమార్‌ దహియాను 
అభినందించారు. 

* నేడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి. తెలంగాణ 
రాష్ట సాధన కోసం ప్రొఫెసర్‌ చేసిన సేవలను, తెలంగాణ 
రాష్టం స్వాప్నికుడుగా ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం 
జీవితాన్ని అర్పించిన నేపథ్యాన్ని సీఎం స్మరించుకున్నారు. 
తెలంగాణ జన హృదయాల్లో ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ సదా 
నిలిచి వుంటారని సీఎం తెలిపారు. 


ఖ్‌ ఎ 


ఆగస్టు 6: కృష్ణా గోదావరి బోర్డుల పరిధి నిర్ణయమైన 
నేపథ్యంలో, కృష్ణా నదీ జలాల్లో న్యాయమైన వాటా 
దక్కించుకోవడం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం 
అధ్యక్షతన ప్రగతి భవన్‌లో అత్యున్నత సమావేశం జరిగింది. 
రాష్ట్రానికి దక్కాల్సిన నీటి హక్కులను కాపాడుకునేందుకు 
ప్రభుత్వం వెనకడుగు వేయబోదని సీఎం స్పష్టం చేశారు. 


ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 
చేనేత కార్మికులు, పద్మశాలీలకు శుభాకాంక్షలు తెలిపారు. 
తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగానికి అత్యంత 
ప్రాముఖ్యతనిచ్చి అభివృద్ది పరుస్తున్నదన్నారు. 

% టోక్యో ఒలంపిక్స్‌ జావెలిన్‌ త్రోలో స్వర్ణ పతకం క 
సాధించిన నీరజ్‌ చోప్రాను అభినందించారు. ఆగస్టు 11 : హుజూరాబాద్‌ నియోజకవర్గం ఉప 

జ సచివాలయ నిర్మాణ పురోగతి పనులను మంత్రి వేముల ప్రశాంత్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమం 
రెడ్డి, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. సచివాలయం చుట్టూ లో విద్యార్థి నాయకుడు, టిఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట 
కాలినడకన కలియతిరిగి పలు సూచనలు చేశారు. త్వరితగతిన సచివాలయం అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను సీఎం 
నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ప్రకటించారు. 


తెలంగాణ | ౩౩ | సెప్టెంబర్‌ 2021 


ఆగస్టు 12 : నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యేలు సిఎస్‌ సోమేశ్‌కుమార్‌ సహా ఉన్నతాధికారులు, 
తెలంగాణ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుతో దళిత నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 
రాజకీయ, పాలనా రంగాల్లో విద్యార్థి యువనేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం, దళిత 
అవకాశాలు కల్పించి బడుగు బలహీన వర్గాల యువతను ప్రోత్సహిస్తున్నామని జనోద్ధరణ దిశగా ప్రభుత్వ చర్యలను వివరిస్తూ సీఎం 
అన్నారు. కేసీఆర్‌ చేసిన (ప్రసంగం.. సభ పెద్ద ఎత్తున 
జ తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్‌ విజయవంతమైంది. దేశ దళిత జాతి విముక్తి దిశగా 
ప్రభుత్వం అనుసరిస్తున్న అనుచిత వ్యవహరాల పై తెలంగాణ ఇంజనీర్‌ ఇన్‌ హుజూరాబాద్‌ ముందడుగు వేయబోతున్నదని సీఎం 
చీఫ్‌ కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. శ్రీశైలం జలాశయం నుంచి ప్రకటించారు. అందుకు పట్టు బట్టి పనిచేయాలని దళిత 
ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా అక్రమ నీటి తరలింపును ఆపివేయాలని, మేధావులు ప్రజలకు పిలుపునిచ్చారు. 
బనకచర్ల రెగ్యులేటర్‌ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న నిప్పులవాగు ఎస్కేప్‌ ఛానల్‌ ద్వారా 
కెసి కాలువకు నీటిని తరలించడాన్ని తక్షణమే అడ్డుకోవాలని, తుంగభద్ర ఆగస్టు 18: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 
జలాలకు అదనంగా కెసి కాలువకు కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి మాతృమూర్తి మృతిచెందారు. ఈ సందర్భంగా గవర్నర్‌ 
తరలించడం అక్రమమని లేఖలో పేర్కొన్నారు. కేటాయింపులు లేని అక్రమ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ, 
లిఫ్ట్‌ల ద్వారా తన పరిమితికి మించి ఎపీ నీటిని ఎత్తి పోసుకుంటున్నదని, గవర్నర్‌ తల్లి మరణం పట్ల సీఎం సంతాపం వ్యక్తం 
ట్రిబ్యునల్‌ ద్వారా ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరిపే దాకా ఈ లిఫ్ట్‌ల చేశారు. 
ద్వారా నీటి కేటాయింపులను కెఆర్‌ఎంబీ నిరోధించాలని లేఖలో పేర్కొన్నారు. 


జ సీఎం ఆదేశాలకనుగుణంగా వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ ఆగస్టు 19: “మొహర్రం” త్యాగానికి మానవీయ 
జిల్లాలను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా పేర్లు మార్పు చేస్తూ ప్రభుత్వం కోణానికి చిహ్నమని తెలిపారు. అంకితభావం, త్యాగాల 
జీ.వో జారీ చేసింది. స్మరణ ద్వారా మానవ జీవితంలోని నిజమైన స్ఫూర్తిని, 


మొహర్రం” చాటుతుందని తెలిపారు. 


ఆగస్టు 20: సమైక్య పాలనలో వలసలకు 
ఆకలి చావులకు నిలయమైన పాలమూరు 
జిల్లా స్వయం పాలనలో పచ్చదనానికి 
విశ్వవేదికగా నిలిచిందని సంతోషం వ్యక్తం 
చేశారు. తెలంగాణకు హరిత హారం స్ఫూర్తితో, 
(గీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా, సీడ్‌ 
బాల్స్‌ను రికార్డు స్థాయిలో తయారు చేసి 
మహబూబ్‌ నగర్‌ జిల్లా వ్యాప్తంగా వెదజల్లడం, 
సీడ్‌ బాల్స్‌తో అత్యంత పొడవైన వాక్యాన్ని 
నిర్మించడం ద్వారా సాధించిన గిన్నీస్‌ బుక్‌ 
వరల్డ్‌ రికార్డు” జ్ఞాపికను ప్రగతిభవన్‌లో సీఎం 
చేతులమీదుగా ఎంపీ జోగినపెల్లి సంతోష్‌ 
కుమార్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌లు అందు 
కున్నారు. వారి కృషిని సీఎం అభినందించారు. 


me 1 
BIRNEY TY 


ఆగస్టు 15: భారత 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ప్రగతి ఆగస్టు 22 ; రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ 
భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ లోని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా 
అమర జవానుల స్మృతి చిహ్నం వద్దకు వెళ్ళి నివాళులు అర్చించారు. గోల్మొండ జరుపుకునే రక్షా బంధన్‌” పండుగ సహోదరత్వానికి 
కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా 
అనంతరం (ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దళిత బహుజన సబ్బండ వర్గాల వుండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ములకు అనురాగంతో 
అభ్యున్నతికోసం తెలంగాణ (ప్రభుత్వం విరామమెరుగకుండా కృషి చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భంగా సీఎం 
కొనసాగిస్తూనే వుంటుందని తెలిపారు. తెలిపారు. రక్షాబంధన్‌ సాంప్రదాయం భారతీయ జీవన 
జెన్నత్యానికి నిదర్శనమని, (ప్రజల్లో సహోదరత్వాన్ని 

ఆగస్టు 16: దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో మరింతగా పెంచుతుందని సీఎం ఆకాంక్షించారు. 
పైలట్‌ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, అ 


తెలంగాణ | ౩4 | సెప్టెంబర్‌ 2021 


డా. భిన్నూరి మనోహరి 


కో 
గ 
LE 4 
pr 
a 
ఎత, 


అంటూ అన్ని కార్యాల్లో, అన్నివేళలా విఘ్నాలు 
లేకుండా చేయు తండ్రి అని అందరం ప్రార్థించే ఆది 
దైవం విఘ్నేశ్వరుడు. సుముఖుడు, ఏకదంతుడు, 
కపిలుడు, గజకర్లుడు, లంబోదరుడు, వికటుడు, 
విఘ్నరాజు, గణాధిపుడు, ధూమకేతుడు, గణాధ్యక్షుడు, 
ఫాలచంద్రుడు, గజాననుడు, వక్రతుండుడు, 
శూర్చకర్షుడు, హేరంబుడు, స్మంధపూర్వజుడు అంటూ 
పదహారు నామాలతో గణేశుడు పిలువబడుతున్నాడు. 
ఈ నామాలు అతని రూపాన్ని, అతడి ఆంతరిక 
లక్షణాన్ని, చేసే కార్యాలను మనకు తెలియజేస్తున్నాయి. 


భారతీయమైన మన హిందూ ధర్మంలో ఉన్న 
ముక్కోటి దేవతల్లో ఆదిపూజలందుకునేది గణపతియే. 
గణపతి ఆరాధన చేయడం అంటే మనం నివసించే 
భూమిని, ఆ భూమిపై వెలసిన అనేకానేక వృక్ష 
సంపదను, ప్రకృతిని ఆరాధించడమే. ఆదిదంపతుల 
ప్రథమ పుత్రుడుగా పరిగణింపబడే వినాయకుడు సర్వ 
గణాలకు అధిపతియై ప్రథమ పూజలు 
అందుకుంటున్నాడు. 


16 నామాలతో పిలువబడే వినాయకుడు 
32 రూపాలలో దర్శనమిస్తున్నాడు. 1. బాల గణపతి, 
2. తరుణ గణపతి, 3. భక్తి గణపతి, 4. వీర గణపతి, 
5. శక్తి గణపతి, 6. ద్విజ గణపతి, 7. సిద్ధి గణపతి, 
రి. ఉచ్చిష్ట గణపతి, 9. విఘ్న గణపతి, 
10. క్షిప్ర గణపతి, 11. హేరంబ గణపతి, 
12. లక్ష్మీ గణపతి, 13. మహా గణపతి, 
14. విజయ గణపతి, 15. నృత్య గణపతి, 
16. ఊర్ధ్వ గణపతి, 17. ఏకాక్షర గణపతి, 
18. వర గణపతి, 19. త్రక్షర గణపతి, 
20. క్షిప్ర ప్రసాద గణపతి, 21. హరిద్రా గణపతి, 
22. ఏకదంత గణపతి, 29. సృష్టి గణపతి, 
DA ఉద్దండ గణపతి, 25. బుణమోచన గణపతి, 
26. ఢుంఢి గణపతి, 27. ద్విముఖ గణపతి, 
28. త్రిముఖ గణపతి, 29. సింహ గణపతి, 
30. యోగ గణపతి, 31. దుర్గా గణపతి, 
32. సంకటహర గణపతి. 


భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు 
వినాయకచవితిని జరుపుకుంటున్నాము. ఆరోజు 
వినాయక వ్రతం చేస్తాము. వ్రతం అంటే 
నియమనిష్టలతో చేసేది. పండుగ అంటే 
ఆనందోత్సాహాలతో చేసుకునేది. 


గణపతికి సంబంధించి అతని రూపం, ఆకారం, అతడు ధరించే 
ఆయుధాలు అన్నీ ప్రతీకలుగానే చెప్తారు. మూలరూపంగా వినాయకుని 
ఆకారం ప్రణవం 'ఓం'కార రూపాన్ని(దేవనాగరి) పోలి ఉంటుంది. ఈ 
ఆకారంలో అనేక రకాల బొమ్మలు చిత్రించబడినవి మనం చూస్తూనే 
ఉన్నాము. వినాయకుని తొండం ఓంకారానికి సంకేతంగా, ఏనుగు తల 
జ్ఞానానికి, యోగానికి; శరీరం - మాయకూ, ప్రకృతికి, చేతిలో పరశువు - 


ఉమాపుత్రాయ నమః మాచీపత్రం సమర్పయామి, ఓం 
హేరంబాయ నమః బృహతీపత్రం సమర్పయామి 
అంటూ సమర్పిస్తాము. 


1. మాచీపత్రం (మాచిపత్రం), 2. బృహతీపత్రం 
(ములక), 8. బిల్వపత్రం (మారేడు ఆకులు), 


అజ్ఞానాన్ని ఖండించేదిగా; చేతిలో పాశం - విఘ్నాలను నిలుపుచేసే 
సాధనంగా; విరిగిన దంతం - త్యాగానికి ప్రతీకగా; మాల - జ్ఞానం 
పొందడానికి; పెద్ద చెవులు - మొక్కులు వినే కరుణామయుడుగా; 
పొట్టమీద నాగబంధం - షట్టక్రాలలో కుండలినీ శక్తికి ప్రతీకగా 
చెప్పబడుతుంది. కావున భక్తిభావంతో గణపతిని పూజిస్తే అన్నిరకాల 
ఆటంకాలు తొలగి సర్వవేళలా మనకు రక్షణ కల్పిస్తాడు. 


4. దూర్వాపత్రం (గరిక), 5. దుత్తూరపత్రం (ఉమ్మెత్త 
ఆకులు), 6. బదరీపత్రం (రేగుచెట్టు ఆకులు), 

7. అపామార్గ (ఉత్తరేణి), 8. తులసీపత్రం, 

9. చూతపత్రం (మామిడి ఆకులు), 10. కరవీరపత్రం 
(గన్నెరు), 11. విష్ణుక్రాంతపత్రం (నీలం, తెలుపు 
రంగులో పువ్వులుండే చిన్ని మొక్క, 12. దాడిమీ 


పత్రం (దానిమ్మ ఆకులు), 18. దేవదారు పత్రం 
(దేవతలకు ఇష్టమైన చెట్టు - దాని ఆకులు), 

14. మరువకపథత్రం (మరువం), 15. సింధువార 
పత్రం (వావిలి ఆకులు), 16. జాజిపత్రం (సన్నజాజి 
మల్లెజాతి మొక్క ఆకులు), 17. గండలీ పత్రం (లతా 


ఎలుక వాహనంగా ఎందుకు? : 


వినాయకుడికి ఎలుక వాహనమని మనందరికీ తెలిసిన అంశమే. ఆ 
విషయంలో అనేక సందేహాలు, కూడా వెలుబుచ్చుతుంటాము. ఎలుక 
తామస ప్రవృత్తికి ప్రతీకగా చెప్తారు. పంటలకు హాని కలిగించే ఎలుకను 
ఎక్కి అదుపు చేయడం అనేది మన జీవనంలో ఎదురయ్యే 
విఘ్నాలను నివారించడం, మున కామక్రోధాదులను 
అణగద్రొక్కడంగా పెద్దలు చెప్తారు. ఈ వాహనాన్ని ఎక్కి 
వినాయకుడు ఎక్కడికైనా వెళ్ళగలడని అందుచేతనే అతడు 
సర్వాంతర్యామి అనే భావం కూడ మనకు గోచరిస్తుంది. 


మన హిందూ సంప్రదాయంలో దేవతా సంబంధంగా 
4 రకాల నవరాత్రులను నిర్వహించుకుంటాము. 
మొదటిది వసంత నవరాత్రులు, రెండవది 
ఆషాఢమాసంలో నిర్వహించుకునే గుప్త నవరాత్రులు, 
భాద్రపదమాసంలో గణపతి నవరాత్రులు, ఆశ్వయుజ 
మాసంలో నిర్వహించే అమ్మవారి నవరాత్రులు. ఇవన్నీ 
ప్రకృతి సంబంధమైన నవరాత్రులుగానే మనం 
జరుపుకుంటాం. ఆయా నవరాత్రులు అప్పటి 
వాతావరణానికి అనుకూలంగా ఉండే పూజద్రవ్యాలు, 
పూలు, పండ్లు, పత్రములు వంటివి సమర్పిస్తాము. 
దైవానికి సమర్పించే నైవేద్యం కూడా మనకు ఆరోగ్యాన్ని 
కలిగించేవి మాత్రమే పెడ్డాము. ఈ విధివిధానాలు సంప్రదాయంగా 
మారినాయని చెప్పవచ్చు. 


దూర్వాపత్రం), 18. శమీపత్రం (జమ్మిచెట్టు ఆకులు), 
19. అశ్వత్డ పత్రం (రావి ఆకులు), 20. అర్జునపత్రం 
(మద్ది ఆకులు), 21. అర్మపత్రం (జిల్లెడు ఆకులు). 
వినాయక నవరాత్రుల్లో ప్రత్యేకించి వినాయక చవితినాడు స్వామికి 
ఉండ్రాళ్ళు, మోదకాలు వంటివి నైవేద్యం సమర్పించినప్పటికి 21రకాల 
పత్రాలతో పూజించడం చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఏకవింశతి 
పత్రాలతో పూజ అంటే ఏ పత్రాలు దొరికితే అవి సమర్పించడం కాదు. 
వాటికి కొన్ని బెషథ గుణాలు ఉంటాయి. వాటిని ఉపయోగించడం వల్ల 
మనలో ఉండే చర్మసంబంధమైన వ్యాధులు నశిస్తాయి. అంతేకాదు 
చివరిరోజు గణపతిని నిమజ్జనం చేసేరోజు మట్టివిగ్రహంతో పాటు ఈ 
పత్రాలను కూడా నీటిలో పడవేయాలి. తద్వారా నీరు 
బెషధీవంతమవుతుంది. బెషధగుణాలున్న ఈ 21 పత్రాలను ఓం 


అదేవిధంగా “చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు 
తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి 
పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను, 
మల్లెలు, మొల్లలు, మంచి చేమంతులున్‌ తెల్ల 
గన్నేరులన్‌, మంకెలన్‌, పొన్నలన్‌ పువ్వులున్‌ మంచి 
దూర్వంబులందెచ్చి” అంటూ పున్నాగ, మందార, 
దాడిమీ, వకుళ(పొగడ), అమృణాల (తామర), 
పాటలీపుష్పం (నల్లగినియ చెట్టు), ద్రోణపుష్పం 


తెలంగాణ | ౩6 | సెప్టెంబర్‌ 2021 


(తుమ్మిపూలు), దుర్జూర, చంపక, రసాలపుష్పం, కేతకీ, మాధవీ పుష్పం, 
శమ్యాక పుష్పం అర్మపుష్మం, కల్హార పుష్పం సేవంతికా, బిల్వపుష్పం, 
కరవీరపుష్పం, కుంద పుష్పం, పారిజాత, జాతీపుష్పం సమర్పిస్తారు. 

స్వామికి ప్రత్యేకంగా “టెంకాయలున్‌, పొన్నంటి పండున్‌ మరిన్మంచివై 
ఇక్షు ఖండంబులు, రేగు బండ్లప్పడాల్‌, వడల్‌, నేతి గారెల్‌ మరిన్‌ 
గోధుమప్పంబులు న్వడల్‌ పున్లులున్‌ గారెలున్‌ చొక్కమౌ చల్మిడిన్‌, బెల్లమున్‌ 
తేయియుం, జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు...” నైవేద్యంగా 
సమర్పించి దానిని ప్రసాదంగా స్వీకరిస్తాము. 

స్వామికి ప్రత్యేమైన పత్రములు, పూలు, నైవేద్యములు సమర్పించి వాటిని 
మనం భక్తితో ప్రసాదంగా తీసుకోవడం అనేది మన శరీరానికి ఎంతో మేలు 
చేస్తుంది. 

షోడశోపచార పూజ చేసిన తర్వాత వినాయకుడికి సంబంధించిన వ్రత 
కథలను చదువుకోవడం అనేది ఆరోజు చేయవలసిన ప్రత్యేక Day 
వినాయకుని జన్మ వృత్తాంతానికి సంబంధించిన గాథలు ఒక్కో పురాణంలో 
ఒక్కోవిధంగా చెప్పబడింది. సాధారణంగా మనందరం చదువుకునే 
వినాయక చవితి వ్రతంలో ఉన్నది ప్రసిద్ధమైనది. గజాసురుడనే రాక్షసుడు 
శివుని వరం వల్ల శివుడిని తన కడుపులో దాచుకొన్నాడు. పార్వతీదేవి భర్త 
జాడ తెలియక విచారింపగా గజాసురుని గర్భంలో ఉన్నాడని తెలుసుకుని 
విష్ణుమూర్తిని ప్రార్థించింది. పార్వతీదేవి మొరను ఆలకించి విష్ణుమూర్తి 
శివుని వాహనం నందిని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలందరూ విచిత్ర 
వాద్యాలను స్వీకరించి గజాసురుని వద్దకు వెళ్ళి గంగిరెద్దును ఆడించినాడు. 
వారి ఆటపాటలను చూచి గజాసురుడు సంతోషించి ఏమి కావాలని 
అడగగా “శివుని వాహనమైన నంది శివుని జాడ కనుక్కోడానికి వచ్చింది 
కాబట్టి నందికి శివుడిని ఇచ్చివేయమని” చెప్పినాడు. విష్ణుమూర్తి కోరికను 
మన్నించి తన కడుపులోనుండి శివుడిని ఇచ్చివేసినాడు. కానీ తన శిరస్సును 
త్రిలోకాల వారు పూజించాలని కోరినాడు. 

అటు తర్వాత కైలాసంలో పార్వతీదేవి భర్త రాకను విని అభ్యంగన 
స్నానం చేయడానికి నలుగుపిండితో ఒక బాలుడిని చేసి, ప్రాణం పోసి 
వాకిలి వద్ద కావలి ఉంచింది. అలంకరించుకొనే సమయంలో 
పరమేశ్వరుడు వచ్చి లోనికి పోవాలని ప్రయత్నించగా బాలుడు 
అడ్డగించినాడు. కోపోద్రిక్తుడైన శివుడు ఆ బాలుణ్ణి తన త్రిశూలంతో 


సంహరించాడు. మరణించిన బాలుడిని చూచి పార్వతి 
పుత్ర ప్రేమతో శివుడిని నిందించగా తాను 
తీసుకువచ్చిన గజాసురుని తలను ఆ బాలుడికి 
అతికించినాడు. ఆనాటినుండి ఆ బాలుడు 
గజాననుడిగా ప్రసిద్ధి చెందినాడు. ఆ తరువాత 
కుమారస్వామి జననం, గణాధిపత్యం వినాయకుడికి 
రావడం, భాద్రపద శుద్ద చతుర్థినాడు గజాననునికి 
విఘ్నాధిపత్యం రావడం, అనేక పిండి పదార్థాలు తిని 
తల్లిదండ్రులకు ప్రణామం చేయడానికి ఇబ్బంది 
పడుతుండగా శివుని తలపై ఉన్న చంద్రుడు చూసి 
పక్కున నవ్వడం, పార్వతీదేవి చంద్రుని శపించడం, 
దానివల్ల లోకంలో వినాయక చవితి నాడు చంద్రుని 
చూసినంతన నీలాపనిందలు కలుగుతాయనే నమ్మకం 
స్థిరపడిపోయింది. 

కాబట్టి వినాయకచవితి నాడు వ్రతసమాప్తిలో 
శమంతకోపాఖ్యానం కథను చదవుకోవడం కాని, 
వినడం కాని చేయాలని వ్రతకల్పంలో చెప్పబడింది. 
చంద్రదోష పరిహారార్థం 
“నింహః వ్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతః 
సుకుమారకమారోదీః తవ హ్యేష శమంతకః” 


అనే శ్లోకాన్ని చెప్పుకొని అక్షతలు శిరస్సుమీద 
వేసుకోవాలి. 

ఇది వినాయక చవితికి సంబంధించిన కథ. 
అయితే ఇది వ్యక్తిగతంగా ఎవరి ఇండ్లలో వారు 
జరుపుకునేవారు భారత స్వాతంత్ర్య పోరాట 
సమయంలో (ప్రజలందరూ కలిసి ఉండే పరిస్థితి 
లేకుండెను. ప్రజలందరిలోను స్వాతంత్ర్య చైతన్యం 
తీసుకురావాలనే ఆకాంక్షతో బాలగంగాధర్‌ తిలక్‌ 
1893లో మహారాష్ట్రలో సామూహిక ఉత్సవాలు 
ప్రారంభం చేసినారు. ఆ స్ఫూర్తి నేటికి కొనసాగుతూ 
భారతదేశంలోని ప్రతిరాష్ట్రంలో ప్రతి నగరంలో ప్రతి 
గల్లీలోను మండపాల్లో గణపతి ప్రతిష్టాపనలు జరిగి 
9రోజులు విశేషంగా పూజలు జరుపబడుతూ 10రోజు 
నిమజ్జనం చేయబడుతున్నాయి. 

ఆధునిక కాలంలో చాలా ఎత్తులో ఉండే 
గణపతులు, కృత్రిమ రంగులతో తయారు చేయబడిన 
గణపతులు నిర్మిస్తున్నారు. కానీ మట్టితో చేసిన గణపతి 
విగ్రహాలు నిమజ్జనం తర్వాత ఎటువంటి పర్యావరణ 
హాని కాకుండా కాపాడుతాయి. మనం చేసే పత్ర పూజ 
కూడా నీటిలో కలిసి వాటి బెషధ గుణాలతో నీరు 
కూడా శుద్ధి అవుతుంది. నీరు కలుషితం కాదు. ఈ 
అంశాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న పెద్ద గణపతులన్నీ 
మట్టితో చేసినవైతే మనల్ని మనం కాపాడుకున్నవాళ్ళం 
అవుతాము. 


తెలంగాణ | ౩7 | సెప్టెంబర్‌ 2021 


ద్వితీయ శ్రేణి నగరాలకు 


ఐటి రంగ విస్తరణ 


ఆ ముడుంబై మాధవ్‌ 


(గత సంచిక తరువాయి) 


భౌగోళిక, భూభౌతిక, వాతావరణ, చారిత్రక, సాంస్కృతిక 
కారణాలవల్ల ఐటీ రంగ సంస్థలకు అనువైన కేంద్రంగా 
హైదరాబాద్‌ నగరం ప్రపంచ స్థాయి గుర్తింపును 
పొందింది. సుమారు 1500 చిన్న, మధ్య తరహా, 
భారీ ఐటీ సంస్థలు తెలంగాణ రాజధానిలో నేడు తమ 
4) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే ఐటీ రంగం 
పూర్తిగా హైదరాబాద్‌, పరిసర జిల్లాలకే పరిమితమవ్వడం 
వల్ల దాని ఫలాలు మిగతా తెలంగాణ రాష్టం పూర్తి 
స్థాయిలో చేరలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ద్వితీయ 
శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించడం ద్వారా 
ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు సమతుల సామాజిక, 
ఆర్థిక ప్రగతిని సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ 
ప్రభుత్వం గత ఏడేండ్లుగా అనేక చర్యలు తీసుకున్నది. 
ముందే చెప్పినట్లుగా ఇందుకోసం రూరల్‌ టెక్‌ సెంటర్స్‌ 
పాలసీ వంటి ప్రత్యేకమైన విధానాల్ని ప్రభుత్వం 
తీసుకువచ్చింది. 


వరంగల్‌: 


ద్వితీయ శ్రేణి నగరాలలో జీవన వ్యయం, నిర్వహణ వ్యయం, పని నగరంలోని మడికొండలో 2 ఎకరాల స్థలంలో 
ప్రదేశానికి ప్రయాణ సమయం తక్కువగా ఉండటం, తక్కువ జీతభత్యాలకే 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1400 మంది 
సాంకేతిక నిపుణుల లభ్యత వంటి కారణాల వల్ల మహానగరాలతో పోలిస్తే ఈ నిపుణులు పనిచేసేందుకు అనువుగా ఐటీ టవర్స్‌/ 
ప్రాంతాల్లో తమ సంస్థలను నెలకొల్పడం వల్ల వ్యాపార సంస్థలకు తమ ఇంక్యూబేషన్‌ కేంద్రం 19 ఫిబ్రవరి, 2016 నాడు 
ఖర్చులలో 30శాతం ఆదా అవుతుంది. దీనికి అదనంగా ప్రభుత్వం ఐటీ రంగ ప్రారంభమైనది. 0/16౧ఓ Tech Mahindra వంటి 
సంస్థలు ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు అనువుగా అనేక సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాయి. రెండవ 
ప్రోత్సాహకాలను ప్రకటించింది. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌ దశ ఐటీ ఇంక్యూబేషన్‌ కేంద్రం పనులు శరవేగంగా 
నగర్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, నల్గొండ, రామగుండంలలో ఐటీ భవనాలు, జరుగుతున్నాయి. రెండవ దశలో అభివృద్ధి చేస్తున్న 
ఇంక్యూబేషన్‌ కేంద్రాల స్థాపనకు ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర కేంద్రాన్ని 160% Mahindra తమ సంస్థ కార్యకలాపాల 
పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (TSIIC) ఈ నిర్మాణాల బాధ్యతను విస్తరణకు వినియోగించుకోవడానికి సంసిద్ధత వ్యక్తం 
అప్పగించింది. చేసింది. 


తెలంగాణ | ౩8 | సెప్టెంబర్‌ 2021 


570 మంది నిపుణులు పనిచేసుకునేలా వసతులు 
కల్పిస్తారు. 

మహబూబ్‌నగర్‌ (60,000 చ.అ), నిజామాబాదు 
(50,000 చ.అ) పట్టణాలలో ఐటీ భవనాల నిర్మాణం 
తుది దశకు చేరుకున్నది. కాగా సిద్దిపేటలో సీఎం కే. 
చంద్రశేఖర రావు ఐటీ భవన నిర్మాణానికై 10 
డిసెంబర్‌, 2020 నాడు శంకు స్థాపన చేశారు. 
అదేవిధంగా నల్గొండ (1,500 మంది) రామగుండం 
(200), వనపర్తిలలో (250) ఐటీ భవనాలు 
నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. 

అమెరికాకు చెందిన IT 56౧/6 అనే ఐటీ 
పరిశ్రమల సమాఖ్య సహకారంతో జరిపిన 
సంప్రదింపుల ఫలితంగా 128 ఐటీ సంస్థలు 
తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలలో తమ 
కార్యకలాపాలు ప్రారంభించడానికి అంగీకారం 
తెలిపాయి. 


గ్రిడ్‌ పాలసీ 


పశ్చిమ హైదరాబాద్‌కు వెలుపల ఐటీ రంగ సంస్థల 
స్థాపన, విస్తరణ ద్వారా వికేంద్రీకరణను ప్రోత్సహించే 
లక్ష్యంతో ప్రభుత్వం Growth in Dispersion (GRID) 
విధానానికి రూపకల్పన చేసింది. ఈ దిశగా కొంపల్లి, 
కొల్లాపూర్‌, శంషాబాద్‌, ఉప్పల్‌, పోచారం లలో ఐటీ 
పార్కుల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 
| రావిర్యాల, మహేశ్వరంలలో రెండు ఎలక్ట్లానిక్‌ 
... మ్యానుఫ్యాక్చరింగ్‌ క్ల్షస్టర్స్‌ అభివృద్ధి చేస్తున్నది. 
ప్రభుత్వం తూర్పు హైదరాబాద్‌ ప్రాంతంలో ఐటీ 
ఇ పార్కుల ఏర్పాటుకు అవసరమైన పాలనపరమైన 
అనుమతులను ఇచ్చింది. 25 లక్షల చదరపు అడుగుల 
విస్తీర్ణంలో నిర్మితమౌతున్న ఈ ఐటీ పార్కులు 30,000 
మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ/ ఉపాధి అవకాశాలను 
కల్పించనున్నాయి. 


ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ 


2020 సంవత్సరాన్ని తెలంగాణ ప్రభుత్వం Year of 

రూ.25 కోట్ల పెట్టుబడితో 80,000 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన Artificial Intelligence (Al)గా ప్రకటించింది. కృత్రిమ 
కరీంనగర్‌ ఐటీ భవనం 21 జులై, 2020 నాడు ప్రారంభమైంది. 18 మేధకు సంబంధించి ఒక ఆచరణాత్మక విధానాన్ని 
కంపెనీలు ఈ కేంద్రం నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 556 మంది (Framework) తీసుకువచ్చింది. NASSCOM 


కరీంనగర్‌: 


ఐటీ నిపుణులు ఇక్కడినుండి పనిచేసుకునే వసతులు ఉన్నాయి. భాగస్వామ్యంతో Telangana Al Mission (T-AIM)ను 
క (ప్రకటించింది. 
ఖ గం: World Economic Forum మరియు Centre for 


రూ. 27 కోట్ల వ్యయంతో 42,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో Fourth Industrial Revolution (C4IR) భాగస్వాము 
ఖమ్మంలో నిర్మించిన ఐటీ భవన సముదాయాలు 7 డిసెంబర్‌, 2020నాడు లుగా తెలంగాణ ప్రభుత్వం 'కృత్రిమ మేధతో వ్యవసాయ 
ప్రారంభం అయ్యాయి. 19 ఐటీ రంగ సంస్థలకు వేదికైన ఈ కేంద్రం 430 ఆవిష్కరణలు (Artificial Intelligence for Agricul- 
మంది నిపుణులు పనిచేసుకునేలా నిర్మితమైంది. రెండవ దశ ఐటీ భవనంలో tural Innovation - Al4Al) అనే కార్యక్రమానికి 
31 కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి కనబరచగా రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా పత్తి పంటకు 


తెలంగాణ | ౩9 | సెప్టెంబర్‌ 2021 


వచ్చే తెగులు, చీడల (౧655) నివారణకు కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాన్ని 
6 జిల్లాలకు చెందిన 2,800 గ్రామాల్లో 2021 వానాకాలం (Kharif) కాపుకు 
అమలుచేశారు. 

డ్రోన్‌ టెక్నాలజీని ఉపయోగించి ఆకాశ మార్గంలో జెషధాలిను (Medi- 
cines from the Sky) చేరవేసే ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు 
అవసరమైన కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక అనుమతులను 
పొందిన మొదటి రాష్టం తెలంగాణ అయ్యింది. 


ఎలక్రానిక్స్‌ 


గత ఏడాది తెలంగాణ రాష్ట్రం ఎలెక్ట్రిక్‌ వాహనాలు, ఇంధన నిల్వల 
విధానం 2020-30ని ఆవిష్కరించింది. దీనిలో భాగంగా దివిటిపల్లిలో ఇంధన 
నిల్వ పరికరాల తయారీకి ఉద్దేశించిన సంప్రదాయేతర ఇంధన వనరుల పార్క్‌ 
(New Energy Park), చందన్‌ వెల్లిలో ఎలెక్టిక్‌ వాహనాల పార్కులను 
(Electric Vehicles Park) ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. ఎలక్రానిక్స్‌, 
ఎలెక్ట్రిక్‌ వాహనాలు, ఇంధన నిల్వలు, సంప్రదాయేతర ఇంధన (Renewable 
Energy) రంగాలలో రూ.4000 కోట్లకు పైగా పెట్టుబడులను రాష్టం గత 
ఏడాది ఆకర్షించింది. దీనివల్ల 15,000 ఉపాధి అవకాశాలు రానున్నాయి. 


మీసేవ - పౌర సేవలు 


మీసేవ 100కు పైగా ప్రభుత్వ శాఖలు, సంస్థలకు చెందిన 600 పైచిలుకు 
పౌర సేవలను తమ 4,500 కేంద్రాలు, వెబ్‌సైట్‌, మొబైల్‌ ఆప్‌ ద్వారా 
అందిస్తున్నది. 2020-21 సంవత్సరంలో మీసేవ 2.86 కోట్ల మంది 
పౌరులకు సేవలను అందించింది. (ప్రతి వెయ్యి మంది జనాభాకి సగటున 
అందించే డిజిటల్‌ పౌర సేవల సంఖ్య విషయంలో తెలంగాణ రాష్ట్రం 2020 
వరకు భారతదేశంలో మొదటిస్థానంలో నిలిచింది. 

తెలంగాణ ప్రభుత్వ పౌర సేవల సమగ్ర మొబైల్‌ ఆప్‌ - T App Folio 
- 32 శాఖలకు చెందిన 270కి పైగా సేవలను అందిస్తున్నది. ఈ ఆప్‌ ని 
ఇప్పటివరకు 11.8 లక్షల మంది డౌన్లోడ్‌ చేసుకున్నారు. 

భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ వాలెట్‌ (T-Walet) ద్వారా 12,128 
కోట్ల విలువైన 2.42 కోట్ల లావాదేవీలు జరిగాయి. సుమారు 12.3 లక్షల 
మంది పౌరులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. 

Blockchain Protection of Strinidhi Transactions (B-POST) 
- బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ ద్వారా 1,50,000 స్వయం సహాయక బృంద సభ్యుల 
రుణాల వివరాలు నమోదు చేయడం జరిగింది. రెండు లక్షల లావాదేవీలు 
నమోదు చేసి 25,000 రుణ ఒప్పందాలు ఆన్‌లైన్‌ పద్ధతిలో పూర్తి చేయడం 
జరిగింది. 

Real-time Digital Authentication of ldentity (RTDAI) - 
కాగితాలు, కార్యాలయ సందర్శన అవసరం లేకుండా ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ 
ఉపయోగించి పౌరుల పేరు, ఫోటో, గుర్తింపు (Identity) ధృవీకరణ ద్వారా 
వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు పౌరసేవలు అందించే అత్యాధునిక 
వ్యవస్థ. సెల్ఫీ ద్వారా పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికేట్‌ ను దాఖలు చేసుకోగలిగే PLCS 
(Pensioner’s Life Certificate through Selfie), రవాణా శాఖకు 
చెందిన సులభతర సేవలు FEST (Friendly Electronic Services of 
Transport Dept.), డిగ్రీ కాలేజీలలో ప్రవేశాలg DOST (Degree Online 
Services of Telangana) ధృవీకరణ RTDAI సాంకేతికతకు 
అనువర్తనాలు. 


తెలంగాణ | 40 | సెప్టెంబర్‌ 2021 


 BIGDATA TE 


2020-21 వార్షిక 
నివేదిక ముఖ్యాంశాలు 


అంకుర వరి(శ్రమలకు ప్రోత్సాహం - 
ఆవిషరణలకు ఊతం 


ఐటీ రంగానికి చెందిన అంకుర పరిశ్రమలు, 
ఆవిష్కరణల ప్రయత్నాలు, బెత్సాహిక పారిశ్రామిక 
వేత్తలను ప్రోత్సహించడానికి, మార్గనిర్దేశనం చేయడానికి 
ఏర్పాటుచేయబడ్డ టీ-హబ్‌ (7-HUb) ఐదు వసంతాలు 
పూర్తిచేసుకున్నది. ఒక ఇంక్యుబేటర్‌గా మొదలైన 
టీ-హబ్‌ నేడు ఆవిష్కరణల సంధానకర్తగా రూపాంతరం 
చెందింది. ఈ క్రమంలో టీ-హబ్‌ 2000 అంకుర 
పరిశ్రమలకు చేయూతను అందించింది. 28 అంకుర 
పరిశ్రమలకు 90 లక్షల ప్రోత్సాహకాలను టీ-హబ్‌ 
పోయిన ఏడాది కల్పించింది. 

మహిళలకోసం స్థాపించబడ్డ భారతదేశపు 
మొట్టమొదటి ప్రభుత్వ ఇంక్యుబేటర్‌ వి-హబ్‌ (WE 
Hub) గత సంవత్సర కాలంలో 4,500 మంది 
బెత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటు 
అందించింది. 58 కోట్ల నిధులను సమీకరించగలిగింది. 

ప్రభుత్వ శాఖలలో, సంస్థల్లో ఆవిష్కరణలకు 
తోడ్పాటు, విద్యార్థి దశ నుండే నూతన ఆవిష్కరణల 
సంస్కృతిని పాదుకొల్పేందుకు తెలంగాణ రాష్ట్ర 
ఆవిష్కరణల విభాగం (Telangana State Innova- 
tion Cell - 7510) పనిచేస్తున్నది. 2020-21 
సంవత్సరంలో 25,000కు పైగా విద్యార్థులు, 5,000కు 
పైగా ఉపాధ్యాయులకు ఆవిష్యరణల విషయమై 
అవగాహన కల్పించడం జరిగింది. రాష్టంలో మొట్ట 
మొదటిసారిగా దివ్యాంగుల (Persons with Disabil- 
ities) ప్రయోజనార్థం Assistive Technology (AT) 
సమ్మిట్‌ను 1510 నిర్వహించింది. 


నైపుణ్యాభివృద్ధి 


తెలంగాణ అకాడెమీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ స్మిల్స్‌ (TASK) 2020-21 
సంవత్సరానికి 1,04,611 మంది విద్యార్థులకు, 1561 ఉపాధ్యాయ సభ్యులకు 
నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించింది. 2,600 మంది విద్యార్థులు 
ఉద్యోగాలు పొందడంలో తోడ్పాటు అందించింది. 

ఐటీ, విమానయాన, ఆతిథ్య, తయారీ, లాజిస్టిక్స్‌, ఫార్మా, వైద్య సాంకేతికత 
రంగాలలో నాలుగవ పారిశ్రామిక విప్లవం తెచ్చే అవకాశాలను 
అందిపుచ్చుకునేందుకు విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలపై 20 వెబినార్లు 
నిర్వహించడం జరిగింది. 

కరీంనగర్‌, ఖమ్మం పట్టణాలలో టాస్క్‌ ప్రాంతీయ కేంద్రాలను 
ప్రారంభించడం జరిగింది. 


సాటిలైట్స్‌ డిజిటల్‌ మీడియా 


కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు 
మూసివేయడంతో ఏర్పడ్డ వెలితిని 7-5AT ఉపగ్రహ ఛానెల్స్‌, వెబ్‌సైట్‌, మొబైల్‌ 
ఆప్‌ మరియు యూట్యూబ్‌ ఛానెల్స్‌ భర్తీ చేశాయి. మూడవ తరగతి నుండి 
పదవ తరగతి వరకు అన్ని సబ్జెక్టులలో రోజూ ఎనిమిది గంటలపాటు ఆనైన్‌ 
పాఠాలను T-5AT ప్రసారం చేసింది. సుమారు 2,850 వీడియోలను సిద్ధం 
చేసింది. పూర్వ పాఠశాల (౧॥౪-500001) చిన్నారులకు కూడా రోజూ ఒక 
గంట కార్యక్రమాలను ప్రసారం చేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ 
ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు, వర్మర్స్‌కి 252 ప్రత్యక్ష ప్రసార 
కార్యక్రమాలు నిర్వహించింది. 

ఇంటర్మీడియట్‌ విద్యార్థులకోసం ప్రతీ రోజూ 11 ఎపిసోడ్లు ప్రసారం 
చేసింది. 2040 వీడియోలను తయారు చేసింది. తెలంగాణ గురుకుల 
పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకై ప్రత్యేక కార్యక్రమాలు T7-5AT ప్రసారం 
చేసింది. 

రైతులకోసం వ్యవసాయ చట్టాలపై అవగాహన కోసం 80 ఎపిసోడ్లు, 
వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో 138, పశు సంవర్థక శాఖ 
సహకారంతో 45 ముఖాముఖీ కార్యక్రమాలు 7-5A7T నిర్వహించింది. 

యూ ట్యూబ్‌లో T-SAT పాఠాలు, కార్యక్రమాలు బహుళ ప్రజాదరణ 
పొందాయి. 2020-21లో 7 కోట్ల View ఉండగా, విద్యార్థులు, 
ఉద్యోగార్థులు 68 లక్షల నిమిషాల పాటు T-5A7T వీడియోలను చూశారు. 

తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు, సామాజిక మధ్యమ (5001! 
౧౧6౮12) ఖాతాలను నిర్వహించే డిజిటల్‌ మీడియా విభాగం అభివృద్ధి పరచిన 
కోవిడ్‌19 _(hNttps://covid19.telangana.gov.in), ఫాక్ట్‌ చెక్‌ 
(https://factcheck.telangana.gov.in) వెబ్‌సైట్లు, వాట్సప్‌ చాట్‌ బోట్‌ 
(https://wa.me/919000658658?text=HD)oకు భారత (ప్రజా 
సంబంధాల సంస్ల_ (Public Relations Society of India), mBillionth, 
Social Media for Empowerment సంస్థల నుండి ప్రతిష్టాత్మక అవార్డులు 
లభించాయి. 

పతీ వెయ్యి మంది జనాభాకు అనుచరుల సంఖ్య” మితిలో తెలంగాణ 
సీఎంవో ట్విటర్‌ ఖాతా రాష్ట్రాల సీఎంవోల జాబితాలో మొదటి స్థానంలో 
ఉంది. ఫేస్సుక్‌ ఖాతా ఇదే ప్రమాణంలో మూడవ స్థానంలో ఉంది. 


ఎదగాలి ఆకాశమెత్తు ఎదగాలి! 


9 కోట్ల వెంకటేశ్వర రెడ్డి 


టెలుతురుకు 

ఏ వివక్షా ఉండదు 

కమ్ముకున్న మబ్బులూ 

కలకాలం ఉండవు! 

తరం ఏదైనా తినే పల్లెంలో 

మన్నుబోసే వాళ్ళు ఉండనే ఉంటారు 

ఊరు వాదల మధ్య 

దూరాలు చెరిగి పోవలసిందే 

ఇంకా ఒకరి మోచెతి నీళ్ళు 

మరొకరు తాగవలసిన పని లేదు 

ఒకని భుజం మీద మరొకరు 

ఊరేగే దుర్మార్గం కొనసాగ రాదు 

ఒకటి కాదు రెండు కాదు 

ఏడున్నర దశాబ్దాల ఈ వ్యత్యాసాలు 

పెంచి పోషించిన వాళ్ళెవరో అందరికీ తెలుసు 
అది నువ్వా నేనా అని 

చరిత్రను తవ్విపోసుకునే పని లేదు! 

అది వాసాల మర్రే కావచ్చు 

ఎక్కడో ఒక చోట ముగింపు పలకాల్సిందే 

ఏది ఎప్పుడు మొదలు పెట్టినా 

రాళ్ళు విసిరే వాళ్ళు ఉండనే ఉంటారు! 
కాలాన్ని జయించిన వాళ్ళం 

అస్థిత్వం కోసం ప్రాణాలొడ్డిన వాళ్ళం 

ఇకపై నిలబడాలి 

ఎవరికీ అందనంత ఎత్తున నిలబడాలి 

దళిత బంధు ఎవరో ఇచ్చిన దాన శాసనం కాదు 
తరతరాలుగా చేసిన సామూహిక పాపానికి 
చెల్లించుకుంటున్న సామాజిక పరిహారం మాత్రమే! 
అవకాశాల్లేక అలమటించిన వాళ్ళంతా 

వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి 
ఎదగడమన్నది ఒక నాటితో ముగిసే పని కాదు 
గౌరవ జీవనానికి భంగం రానంత ఎత్తు ఎదగడమే 
మనిషి జీవన సాఫల్య సూత్రం!! 


తెలంగాణ | 41 | సెప్టెంబర్‌ 2021 


1 H || | | 
|) న 
ae Ll 1 1! Ly | 


యం. రామాచారి 


త్త రహిత సమాజ మార్చు దిశగా సిద్ధిపేట మున్సిపాలిటీ వినూత్న 
ఆలోచనతో ముందుకు సాగింది. మంత్రి హరీశ్‌ రావు ప్రత్యేక చొరవతో దక్షిణ 
భారతదేశంలో బెంగళూరు తర్వాత సిద్ధిపేటలోనే “స్వచ్చబడి’ని ఏర్పాటు 
చేసింది. నిత్యం చెత్త గురించిన పాఠాలు స్వచ్చత, చెత్త నిర్వహణ, చెత్త 
పునర్వినియోగం పై పాఠాలను ఇక్కడ మొదలుపెట్టింది. ప్రజల్లో స్వచ్చత పై 
స్పష్టమైన అవగాహన, చైతన్యం తేవాలని చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరికీ 
స్వచ్చ పాఠాలు బోధిస్తున్నది. 


బడి అనగానే విద్యార్థులు ఉంటారు అనుకుంటాం... 
అక్కడ పాఠ్యాంశాలు బోధిస్తారనుకుంటాం.. కానీ, 
సిద్ధిపేట స్వచ్చబడిలో మాత్రం చెత్త పునర్వి 
నియోగం, చెత్త నుంచి సంపదను ఎలా సృష్టించ 
వచ్చో చెప్తున్నారు. స్కూల్‌ అంటే.. తెలుగు, 
హిందీ, ఇంగ్లీష్‌ మ్యాథ్స్‌, సైన్సు, సోషల్‌ 
సబ్జెక్టుల గురించి టీచర్లు పాఠాలు చెబుతారు. |! 
కానీ స్వచ్చబడి.. పేరుకు తగ్గట్టే ఇక్కడన్నీ | 
స్వచ్చత పాఠాలే చెబుతారు. ఈ బడి ఆవరణ 
పర్యావరణ పరిరక్షణకు మోడల్‌ గా ఉంటుంది. 
ఇక్కడ కనిపించే కుర్చీలు, ప్రహారీ గోడ, మొక్కలు 


కుండీలు... ప్రతీది చెత్త పనికిరాని 
వస్తువుల్ని రీసైక్లింగ్‌ చేసి తయారు 
చేసినవే. 

ఇక రోజూ చెత్త సేకరణ, ప్రజా 
రోగ్యం, తడి, పొడి, హానికరమైన చెత్తను 
వేరు చేయడం, ప్లాస్టిక్‌ నివారణ, చెత్తతో 
ఇళ్లలోనే ఎరువు తయారీ చేసే విధానాలను 
తెలుసుకోవాలంటే తప్పనిసరిగా సిద్ధిపేటలోని | 
వ్‌ ఈ స్వచ్చబడికి వెళ్లాల్సిందే. 

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మాతాశిశు పాత 
దవాఖాన ఆవరణలో కోటి రూపాయలతో 2 వేల చదరపు 
గజాల విస్తీర్ణంలో దేశంలోనే తొలిసారిగా కర్ణాటక 
రాజధాని బెంగళూరులో ఏర్పాటుచేసిన 'స్వచ్చ గ్రహ | 
స్ఫూర్తితో స్వచ్చబడి ప్రారంభమైంది. గత ఏప్రిల్‌ 10న 
మంత్రి హరీశ్‌రావు దీన్ని ప్రారంభించారు. ఈ స్వచ్చబడి 
ఇవాళ రాష్ట్రానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నది. నిత్యం 
వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు వచ్చి 
ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులతో పాటు 


ల 


wachha 


సు 


వ్‌ 
| 


Badi Siddipet 
బడే. సదిబటి 


రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు 


ప్రస్తుత సమాజాన్ని చెత్త అంశం 


పట్టి పీడిస్తున్నది. వినూత్న ఆలోచనతో 
సిద్ధిపేటలో స్వచ్చబడి పేరిట చెత్తను 
పునర్వినియోగం చేయడం., చెత్త 
ద్వారా ఎరువు తయారీతో పాటు రీ 
సైక్లింగ్‌ ప్రక్రియ ఎవరికి వారే 
చేసుకునేలా అవగాహన కోసం ఈ స్వచ్చబడిని నిర్మించాం. 
భవిష్యత్తులో స్వచ్చబడి మంచి ఫలితాలతో పాటు రోల్‌ 
మోడల్‌ గా నిలుస్తుందని ఆశిస్తున్నాం. ప్రతి పౌరుడు పోయే 
బడి ఈ స్వచ్చబడి. ఇక్కడ మన ఇంట్లో ఉన్న చెత్తను ఎలా 
పునర్వినియోగం చేసుకోవచ్చనేది వివరిస్తున్నాం. చెత్త వల్ల 
కలిగే లాభాల గురించి బోధిస్తున్నాం. ప్రజా భాగ 
స్వామ్యంతో చెత్త రహిత పట్టణాలుగా మార్చుకుందాం. 
భవిష్యత్తుకు ఇది పునాది కావాలి. ముందుగా సిద్ధిపేట 
మున్సిపాలిటీని ఎంపిక చేసి, 43 వార్డుల్లోని ప్రజలకు దశల 
వారీగా స్వచ్చబడికి తీసుకువెళ్ళి బోధన చేయడం 
మొదలుపెట్టాం. దీంతో సత్ఫలితాలు రావడం మొదలైంది. 
త్వరలోనే జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ మున్సి 
పాలిటీలలోని ప్రజలను, ప్రజాప్రతినిధులు, అధికారులను 
స్వచ్చబడికి బోధన నిమిత్తం తీసుకువచ్చే విధంగా రాష్ట్ర 
మున్సిపల్‌ అధికారులతో కలిసి ప్రణాళికలు 
రూపొందించాం. 


ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు బోధన 
ఉంటున్నది. పర్యావరణ పరిరక్షణ, జలవనరుల 
సంరక్షణ, పరిసరాల పరిశుభత, ప్రజారోగ్యం వంటి 
అంశాలను నేర్పిస్తున్నారు. అలాగే తడి, పొడి చెత్త 
సేకరణ, ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పిస్తు 
న్నారు. డిజిటల్‌ గది ద్వారా వారికి చెత్త వునర్విని 
యోగంపై అవగాహన కల్పిస్తున్నారు. బెత్సాహికులు 
షార్ట్‌ ఫిల్మ్‌లు రూపొందిస్తున్నారు. సిద్ధిపేట మున్సి 
పాలిటీలోని 48 వార్డుల ప్రజలు దీనిని సందర్శన 
చేయగా, ఇప్పటివరకు 5 వేల మందికి పైగా చూసినట్టు 
మున్సిపల్‌ వర్గాలు తెలిపాయి. 


సిద్ధిపేట మున్సిపాలిటీలోని 48 వార్డులు, 45 వేలకు 
పైగా జనావాసాల నుంచి నిత్యం 54.45 టన్నుల చెత్త 
వస్తున్నది. ఇందులో తడి చెత్త 26.80 టన్నులు, పొడిచెత్త 
16.50 టన్నులు. సిల్ట్‌ 6.85 టన్నులు, బయో మెడికల్‌ 
వేస్ట్‌ 1.40 టన్నులు, హానికర చెత్త 1.20 టన్నులు, ఇతర 
వ్యర్థాలు 1.20 టన్నులు ఉంటున్నది. 


నిత్యం ఇలా సేకరిస్తున్న చెత్తను పునర్వినియోగం చేసుకోవడం, 
అందులోంచి సంపదను ఎలా సృష్టించవచ్చో స్వచ్చబడిలో ప్రజలకు అవగాహన 
కల్పిస్తున్నారు. స్వచ్చ బడిలో వర్మీ కంపోస్టు యార్డు, పార్కు డిజిటల్‌ తరగతి, 
వార్డు కంపోస్టు, హోం కమ్యూనిటీ కంపోస్టింగ్‌ విభాగాలను ఏర్పాటు చేశారు. 
సేంద్రియ ఎరువుల ద్వారా పండించే కూరగాయల తోట సాగుచేస్తున్నారు. 
పనికిరాని వస్తువులతో చక్కని పరికరాలను తయారు చేశారు. ఖాళీ సీసాలతో 
స్వాగత తోరణాలు, వెదురు బొంగులతో ప్రహరీ.. ఇలా ఎన్నో ఏర్పాట్లు 
ఉన్నాయి. ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాలను తెలిపే బొమ్మలు వేశారు. అక్కడే ఒక 
గోశాలను ఏర్పాటు చేశారు. ఆవుల నుంచి వచ్చిన పేడతోపాటు చెత్త ద్వారా 
సేంద్రియ ఎరువులను తయారుచేసి పెరటి తోటలకు, మిద్దె తోటలకు 
ఇవ్వనున్నారు. రైతులకు వ్యవసాయానికి కూడా ఈ ఎరువులను అందిస్తున్నారు. 
సేంద్రియ ఎరువు, కెమికల్‌ ఎరువుల ద్వారా పండిన కూరగాయలు ఎలా 
ఉన్నాయో ఇక్కడికి వస్తున్న ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్చబడి 
కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. ఈ స్వచ్చబడి ఇప్పుడు గూగుల్‌, 
=. యూ ట్యూబ్‌ తదితర వాటిల్లో వస్తున్నాయి. 


నూనె క్యాన్లే కుండీలు 
ఈ బడిలోని ప్రతి అంగుళం జీరోవేస్ట్‌కి ప్రతిరూపంగా ఉంటుంది. థర్మకోల్‌ 
షీట్స్‌, పాత నూనె క్యాన్లను మొక్కలు పెంచే కుండీలుగా మార్చేశారు. 
రంగురంగుల ప్లాస్టిక్‌ బాటిళ్లు, గాజు సీసాలు, సైకిల్‌ చక్రాలతో నిర్మించిన 
ప్రహారీ గోడ అందరినీ ఆకట్టుకుంటున్నది. జీరో వేపే స్టేజ్‌, హోం గార్డెన్‌, హోం 
అండ్‌ కమ్యూనిటీ కంపోస్ట్‌, చెత్త రీ సైక్లింగ్‌ ఇలా ఎన్నో అంశాలను ఈ బడిలో 
కలియ తిరుగుతూ తెలుసుకోవచ్చు. 


బడిలో ప్రజలకు స్వచ్చ పాఠాలు 


జః సిద్ధిపే పేటలోని స్వచ్చబడిలో స్వచ్చ బోధన మొదలైంది. చెత్త విలువ 
తెలియజేయడం. ఇంట్లో ఉండే తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు 
చేయడం. తడి చెత్త ద్వారా సేంద్రీయ ఎరువు తయారీ పద్ధతి, సేంద్రీయ 
ఎరువుల ద్వారా కూరగాయల సాగు తదితర అంశాలపై బోధిస్తున్నారు. 

౫ ఎనిమిది మంది శిక్షణ పొందిన వారి ద్వారా పాఠశాల విద్యార్థులు 
మొదలుకుని సీనియర్‌ సిటిజన్స్‌ వరకూ బోధిస్తారు. 


పద్దతులపై అవగాహన కల్పిస్తాం 


థ్‌ 
సిద్ధిపేట మున్సిపల్‌ కమిషనర్‌ 


దాక్షర్‌. కే.వీ.రమణాచారి 
బడిలో పిల్లలకు టీచర్లు 


SE పాఠాలు చెప్పినట్లే. ఈ స్వచ్చ 
J బడిలోని 12 మంది వలంటీర్లు 
ప్రజలకు, (ప్రజాప్రతినిధులు, 
ఆఫీసర్లకు పర్యావరణ పరి 
రక్షణ మీద అవగాహన 
కల్పిస్తారు. తడి, పొడి చెత్తను ఎలా వేరు చేయాలి.? 
ఆ చెత్తతో కంపోస్టు తయారు చేయడం ఎలా.? 
అలాంటివి చెప్పడమే కాకుండా ప్రాక్టికల్‌గా చేసి 
చూపిస్తారు. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించడం, చెత్త (డై 
నే. స్టెజ్‌ రీ వ. చేయడం "వంటి పద్ధతుల్ని 
వివరిస్తాం. 


మన చెత్త మన బాధ్యత 


డాక్టర్‌ శాంతి తుమ్మల 

జీరో ల్యాండ్‌ఫిల్‌ పట్టణాలను 
సృష్టించే బాధ్యతను అన్ని 
మున్సిపాలిటీలు తీసుకోవాలి. 
దానిపై అవగాహనకు అమలుకు 
రెండు ముఖ్యమైన అంశాలు 
పాటించాలి. “నా వ్యర్థం నా 
బాధ్యత” అని ప్రతి పౌరుడు అర్థం చేసుకోవాలి. 
దాని కోసం ప్రతి పౌరుడు, ప్రజల చేత 
ఎన్నుకోబడిన ప్రతి ప్రజా ప్రతినిధి, ప్రతి అధికారి, 
ప్రతి పంచాయితీ స్వచ్చమైన ఈ స్వచ్చబడిని 
సందర్శించి సుస్థిరమైన ఘన వ్యర్థాల నిర్వహణలో 
విభిన్న వాటాదారులుగా మీరు చేయాల్సిన 
కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు మీ పాత్రను ఎంచుకుని 
అర్థం చేసుకోవాలి. మనమంతా మన చెత్త మన 
బాధ్యత' అనుకోకపోతే మన ముందు తరాలు 
మనల్ని క్షమించరు. మనం మారాలి. స్వచ్చ 
తెలంగాణ సాధించేందుకు నడుం బిగించి ఈ 
సిద్ధిపేట స్వచ్చబడికి వెళ్లి నేర్చుకుందాం. 


డిజిటల్‌ తరగతి గదిలో 50 మందికి బ్యాచ్‌ల వారీగా 
శిక్షణ ఇస్తున్నారు. 

చెత్త ప్రాముఖ్యత, పునర్వియోగం పై మూడు 
వీడియోల ద్వారా క్షేతస్థాయిలో అవగాహన 
కల్పిస్తున్నారు. అ 


తెలంగాణ | 44 | సెప్టెంబర్‌ 2021 


అల్లీపురం గ్రామంలో 


తొలిసారి ఎగిరిన 
మువ్వన్నెల జెండా! 


ఆ జ. దేవీప్రసాద్‌రావు 


లూరత స్వాతంత్రోద్యమ చరిత్రలో సిద్ధిపేట 
తాలూకా అల్లిపురం (గ్రామం చరిత్రలో నిలిచిపోయింది. దేశమంతా స్వేచ్చా 
వాయువులు పీల్చుకుంటున్న వేళ నిజాం సర్మార్‌ విధించిన నిషాన్‌ [స్‌ వ 
నిబంధన సాకుగా తీసుకొని రజాకార్ల దురాగతాలు అంతులేకుండా పోతున్న 
సందర్భంలో ముష్కర మూకలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ నాయకుల స్ఫూర్తితో 
1947 సెప్టెంబర్‌ 1న గ్రామస్తులు సమావేశ మయ్యారు. విలీనానికి వ్యతిరేకంగా 
నిలిచిన నిజాం సైన్యంపై పోరాడాలని రాధాకిషన్‌ రావు నాయకత్వంలో నిర్ణయించడం 
జరిగింది. ఆ సమావేశంలో ఆంధ్ర మహాసభ నాయకులు గౌతంరావు, సోమలింగం, 
బసవ మానయ్య, కంది శీనివాసరావు, గొల్ల లింగయ్య లాంటి నాయకులు ప్రజలకు 
దిశానిర్దేశం చేశారు. రాధా కిషన్‌రావు నాయకత్వంలో సిద్ధిపేట తాలూకా చుట్టుపక్కల 
ఉన్న గ్రామాల ప్రజలను చైతన్యవంతం చేయడానికి నాలుగు రోజులపాటు పెద్ద 
ఎత్తున అన్ని గ్రామాల్లో ప్రదర్శనలు చేశారు. 

1947 సెప్టెంబర్‌ AS కిష్టాపురం, ఎల్లాయిపల్లి, విఠలాపూర్‌, జక్కాపూర్‌, 
గుర్రాలగొంది, మల్యాల, నారాయణరావుపేట, పుల్లూరు, రామంచ, సికింద్లాపూర్‌, 
మల్లారం, రామునిపట్ల, మాచాపూర్‌, చిన్నకోడూర్‌, గంగాపూర్‌, అనంతగిరి 
గ్రామాలకు చెందిన యువకులు, గ్రామస్తులు దాదాపు _ 
పదివేల మంది నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న క 
సందర్భంలో నిజాం సైన్యం ప్రదర్శనపై దాడిచేసి | 
కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో వడ్ల లక్ష్మయ్య 
అనే కార్యకర్త కాల్పుల్లో మరణించగా, అనేకమంది 
కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. శీ 

నిజాం సైన్యం ముఖ్యమైన 120 మంది నాయ 
కులను అరెస్టు చేసి సిద్ధిపేటకు తరలించి, ఒక గదిలో 
నిర్బంధించారు. అందరిపై తీవ్రమైన నిర్బంధాన్ని 
ప్రయోగించి బెదిరించి హింసించారు. ఇందులో 
నాయకత్వం వహిస్తున్న 21 మందిని చంచల్‌గూడ, 
హైదరాబాద్‌ జైలుకు తరలించారు. వీరిలో రాధా కిషన్‌ 
రావు, ఆదిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. 
హైదరాబాద్‌ జైలులో అనేక మంది ఉద్యమ కారులను 
ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్న గుండవరం రాధా 
కిషన్‌రావును జెరంగాబాద్‌ జైలుకు తరలించి 
నిర్బంధించారు. బెరంగాబాద్‌జైల్లో పక్క బ్యారక్‌లో జైలు 
అధికారులు తీవ్రంగా ఉద్యమ కారులను నిర్భంధానికి, 
హింసకు గురిచేస్తూన్న తరుణంలో రాధాకిషన్‌ రావు 


జైలు అధికారులపై దాడి చేయగా 
జైలు అధికారులు ఆయనను కరెంట్‌ 
షాక్‌తో హింసించారు. 1948 సెప్టెంబర్‌ 17న 
హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం 
జరిగినప్పటికీ సిద్ధిపేట ప్రాంతంలో నిర్భందం కొనసాగింది. 
భారత సైన్యం సిద్ధిపేటలో ప్రవేశించి రజాకార్లను అరెస్టు చేసి 
తీసుకు వెళ్ళడంతో నిర్భందం ముగిసి స్వాతంత్రోద్యమ 
స్ఫూర్తితో సిద్ధిపేట ప్రాంతం ఉద్యమంలో ముందుభాగాన 
నిలబడడం చరిత్రలో నిలిచిపోయింది. 

అల్లిపురం గ్రామంలో 1947 సెప్టెంబర్‌ 4న భారత 
జెండాను రాధా కిషన్‌రావు నాయ కత్వంలో ఎగరవేయడం 
చరిత్రలో నిలిచి పోయింది. హైదరాబాద్‌ 
సంస్థానంలో మొదటి జెండాగా నిలిచిపోవడం 
చరిత్రలో వ్రాయబడింది. స్వాతంత్రోద్యమ 
ప్రభావంతో తిరిగి 1969 తెలంగాణ ఉ 
ద్యమం ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున 
కొనసాగింది. మలిదశ తెలంగాణ ఉద్యమం 
ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నేత కె. 
చంద్రశేఖర రావు నేతృత్వంలో 2001 నుండి 
2014 వరకు పోరాటంలో నిలిచిన 
ప్రాంతంగా సిద్ధిపేట చరిత్రలో నిలిచి 
పోయింది. రాధాకిషన్‌రావు అల్లిపురం 
గ్రామంలో నిర్వహించిన అనేక పోరాటాలు 
స్వాతంత్రోద్యమ చరిత్రలో నిలిచి పోయాయి. 
వారి (ప్రభావంతో వారి కుమారుడు 
దేవీప్రసాద్‌రావు తెలంగాణ ఉద్యమంలో 
కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఎన్టీవో 
సంఘం నాయకుడిగా అగ్రభాగాన నిలబడడం 
మరో చరిత్రగా నిలిచిపోయింది 


రాధాకిషన్‌రావుతో కుమారుడు దేవీప్రసాద్‌ రావు అ 


తెలంగాణ | 45 | సెప్టెంబర్‌ 2021 


తెలంగాణ ఉద్యమమే సాగునీటి కోసం మొదలయింది. 
దానికి నిధులు, నియామకాలు ట్యాగ్‌ లైన్‌ అయ్యాయి. 
నీళ్ల కోసం నిప్పును రాజేసి 14 సంవత్సరాలు 
అలుపెరగని ఉద్యమంతో తెలంగాణ సమాజాన్ని ఒక్క 
తాటి మీదకు తెచ్చి ప్రత్యేక తెలంగాణ రాట్టాన్ని 
సాధించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. కొట్లాడి తెచ్చుకున్న 
? తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో 
స్పష్టమయిన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. 
దాదాపు 60 శాతం మంది ఆధారపడి ఉన్న వ్యవసాయ 
రంగానికి చేయూతనిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ 
బలపడుతుందని, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు 
బలపడితే సమాజంలోని మెజారిటీ ప్రజలకు ఉపాధి 
లభిస్తుందని వ్యవసాయరంగం మీద దృష్టి సారించారు. 


సారు 'దారి' 


* కొత్తపల్లి సందీప్‌రెడ్డి 


ఉమ్మడి రాష్టంలో మొదలుపెట్టి వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను 
యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి 
ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టి మూడున్నరేళ్లలో కాళేశ్వరం ఎత్తిపోతల 
పూర్తి చేశారు. పెండింగ్‌ ఎత్తిపోతల వథకాలను పూర్తి చేసి సాగునీటిని 
అందుబాటులోకి తీసుకువచ్చారు. సాగునీరు అందుబాటులోకి తేవడంతో పాటు 
తెలంగాణలో దాదాపు 35 లక్షల వ్యవసాయ మోటార్లను దృష్టిలో పెట్టుకుని 
వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. 
సాగునీరు, ఉచిత కరంటుతో పాటు పెట్టుబడికి రైతాంగం ఇబ్బంది పడకుండా 
రైతుబంధు పథకం పేరుతో ఎకరాకు రూ.5 వేలు చొప్పున ఏదాదికి ఎకరానికి 
రూ. 10 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న 
రైతు కుటుంబంలో రైతు మరణిస్తే అనాథలు కాకుండా ఉండాలని 18 నుండి 
59 ఏళ్ల వయసున్న రైతులకు రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం 
కింద రైతు ఏ కారణం చేత మరణించినా రూ. 5 లక్షలు ఆ రైతు కుటుంబానికి 
అందే విధంగా వినూత్న పథకానికి (శ్రీకారం చుట్టారు. 


అందుబాటులో సాగునీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, 
రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు 100 శాతం మద్దతు ధరకు పంటల 
కొనుగోళ్లతో తెలంగాణ రైతాంగంలో ఆత్మస్థయిర్యం, ఆత్మవిశ్వాసం పెరిగింది. 
సాగును వదిలేసి పట్నం బాట పట్టిన వారు తిరిగి సాగువైపు దృష్టి సారించారు. 
2013-14లో వానాకాలం, యాసంగిలో 2 కోట్ల 5 లక్షల 33,484 


లు 
ఎకరాలలో సాగు చేయగా 2020-21లో 3 కోట్ల 40 
లక్షల 53,059 ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు 
చేయడం జరిగింది. కేవలం ఏడేళ్లలో తెలంగాణ 
వ్యవసాయరంగ స్వరూపమే సంపూర్ణంగా మారి 
పోయింది. అయితే దశాబ్దాలుగా సాంప్రదాయ సాగుకు 
అలవాటుపడిన రైతాంగం సాగునీటి రాకతో ఎక్కువగా 
వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది 
వానాకాలం, యాసంగి రెండు సీజన్లు కలిపి 3 కోట్ల 
టన్నుల పై చిలుకు వరి ధాన్యం ఉత్పత్తి కావడం 


& 


గమనారం. 
లూ 


- 


re 


తెలంగాణ | 46 | సెప్టెంబర్‌ 2021 


ను! 


1111 కమల 
1 నైక నన్‌. Alii | | bn శే . | 


మార్కెట్లో డిమాండ్‌కు, వస్తున్న పంటల ఉత్పత్తికి మధ్య తీవ్ర వ్యత్యాసం 
నమోదవుతూ వస్తుంది. కరోనా విపత్తు నేపథ్యంలో రైతు నష్టపోకూడదని 
తెలంగాణ ప్రభుత్వం వంద శాతం పంటలను కొనుగోలు చేసింది. అయితే 
ప్రతిసారి కష్టపడి పండించిన పంటను రైతు అమ్ముకోవడానికి ఎదురుచూసే 
పరిస్థితి రాకూడదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన. అందుకే స్థానిక, 
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను గుర్తించి ఆ దిశగా 
రైతును మళ్లించేందుకు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ వ్యవసాయ 
శాఖలో మార్కెట్‌ రీసెర్చ్‌ అనాలసిస్‌ వింగ్‌ ను ఏర్పాటు చేశారు. దానికి ముందే 
గత మూడేళ్లుగా రైతాంగాన్ని విభిన్న పంటలవైపు తీసుకువెళ్లేందుకు ప్రోత్సాహం 
అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా నూనె గింజలు, పప్పు గింజలకు ఉన్న డిమాండ్‌ 
ను గుర్తించి గత ఏడాది కంది, పత్తి సాగును ప్రోత్సహించారు. 2013 - 14 
లో 6.51 లక్షల ఎకరాలలో ఉన్న కంది సాగు 2020- 21కి 10.88 లక్షల 
ఎకరాలకు, 42.32 లక్షల ఎకరాలలో ఉన్న పత్తి సాగును 60.58 లక్షల 
ఎకరాలకు తీసుకువచ్చారు. తెలంగాణ పత్తి అత్యంత నాణ్యమైనది. దీనికి 
అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న విషయాన్ని రైతులకు వివరించి, దాని సాగు 
వైపు నడిపించడం జరుగుతోంది. 

పంటల మార్పిడిలో భాగంగా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం పత్తి, 
కంది, వేరుశెనగ, ఆయిల్‌ పామ్‌ సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నది. 
తెలంగాణలోని 25 జిల్లాలు ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలం అని కేంద్ర 
ప్రభుత్వ సంస్థ నివేదిక అందించింది. ఈ నేపథ్యంలో రాబోయే నాలుగేళ్లలో 
20 లక్షల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగుకు తెలంగాణ వ్యవసాయ శాఖ 
ప్రణాళికను సిద్ధం చేసింది. దీంతో పాటు వానాకాలంలో కంది, పత్తి, 
యాసంగిలో వేరుశెనగ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని 
నిర్ణయించింది. దేశంలో వేరుశెనగ సాగులో గుజరాత్‌ అగ్రస్థానంలో ఉంది. 
అక్కడ వానాకాలంలో 50 లక్షల ఎకరాలలో వేరుశెనగ సాగవుతుంది. అయితే 
అక్కడి వేరుశెనగలో ఆఫ్లాటాక్సిన్‌ అనే శిలీంధ్రం ఉన్న కారణంగా దానికి 
అంతర్జాతీయంగా ఆదరణ లేదు. తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు, 
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు వేరుశెనగ సాగుకు అనుకూలం. ఇక్కడ పండే 


ము. 


చ 
ఇ 


వర ey 3 ఆ oe 


వేరుశెనగలో ఆప్లాటాక్సిన్‌ శిలీంధ్ర రహితంగా 
ఉంటుంది. దీనికి జాతీయ, అంతర్జాతీయ డిమాండ్‌ 
ఎక్కువగా ఉంది. అందుకే రాబోయే కాలంలో 
యాసంగిలో ప్రధానపంటగా ప్రోత్సహించాలని 
భావిస్తున్నారు. డిమాండ్‌ ఉన్న పంటలను సాగు 
చేయించడంతో పాటు వాటి మార్కెటింగ్‌ కు ఎలాంటి 
ఇబ్బంది లేకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీలను ఏర్పాటు 
చేసేందుకు ' తెలంగాణ స్టేట్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీకి 
క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి 
దశలో కనీసం 10 జోన్లు ఏర్పాటు చేయాలని 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశం 
నిర్ణయించింది. 2024 - 25 వరకు 10 వేల ఎకరాలలో 
ఈ జోన్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నారు. 
తెలంగాణ ప్రభుత్వం విత్తనం నుండి పంటల 
కొనుగోళ్ల వరకు వ్యవసాయ అనుకూల విధానాలతో 
రైతాంగానికి అండగా నిలుస్తోంది. దేశంలో, ప్రపంచంలో 
ఎక్కడా లేని విధంగా వివిధ రకాల పథకాలను 
అమలుచేస్తూ ఇతర రాష్ట్రాలకు దిక్సూచిలా నిలబడింది. 
అయితే అన్నం పెట్టే రైతన్న అప్పుల పాలు కాకూడదని, 
చేసిన కష్టం ద్వారా వచ్చిన ఉత్పత్తికి మార్కెట్లో ఆదరణ 
లేక నష్టాల పాలు కాకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశం. 
ప్రధానంగా వరి సాగు నుండి రైతాంగాన్ని మళ్లించాలన్న 
(ప్రధాన సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ 
వ్యవసాయ శాఖ ముందుకు వెళ్తున్నాయి. అందుకే 
మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటల సాగుతో రైతులు 
ఆర్థికంగా నిలదొక్కుకోవాలని పంటల మార్పిడి వైపు 
ప్రోత్సహించడం జరుగుతుంది. 
అ 


తెలంగాణ | 47 | సెప్టెంబర్‌ 2021 


౨ కన్నోజు మనోహరాచారి 


భవిష్యత్తులో తమ లక్ష్యం ఏమిటి.. ఎన్ని రోజుల్లో ఈ లక్ష్యాన్ని సాధించాలి 
అని (ప్రతి మనిషి అనుకున్నట్లుగానే, ప్రతి దేశానికి ఒక లక్ష్యం.. ఆ లక్ష్యాన్ని 
సాధించడానికి తీసుకోవాల్సిన నిర్మాణాత్మకమైన చర్యలపై ఆధారపడి ఉంటుంది. 
ప్రపంచంలోని అనేక దేశాలు అనేకమైన సమస్యలతో వున్నాయి. ఆకలి, 
పేదరికం, దారిద్ర్యం, పోషకాహారలేమి, విద్య, వైద్యం, తాగునీటి సమస్య 
మొదలైన sa బాధపడుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ సుస్థిరాభివృద్ధిని 
షాధించాలరటే పే బదరికాన్ని నిర్మూలించి, అందరికీ ఆహార భద్రతను కల్పిం 
చడం, వైద్య రంగాన్ని పెంపొందించి అందరికీ ఆరోగ్యకరమైన జీవితాలను 
అందించడం, అందరికీ సమానమైన విద్యావకాశాలు కల్పించడం, మహిళా 
సాధికారతను సాధించడం, నీరు, పారిశుధ్య నిర్వహణలో సాంకేతికతను 
జోడించడం మొదలైన 17 లక్ష్యాలతో యునైటెడ్‌ నేషన్స్‌ 2000 సంవత్సరంలో 
మిలీనియం డెవలప్‌ మెంట్‌ గోల్స్‌ పేరుతో ప్రపంచదేశాలకు తెలియచేయడం 
జరిగింది. 2015 నాటికీ ఆయాదేశాల్లో ఉన్న సమస్యలను ఎదురోవాలని 
నిర్ణయించినప్పటికీ, 2030 సంవత్సరం వరకు పొడిగించడం జరిగింది. 

సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో నీరు, పారిశుధ్య నిర్వహణ కూడా ఒకటి. 
ప్రపంచంలో 97 శాతం నీరు సముద్రాల్లో ఉంటుంది. తాగేందుకు ఈ నీరు 
పనికి రాదు. మరొక 2శాతం నీరు మంచు పర్వతాల్లో గడ్డకట్టి వుంటుంది. 
మిగిలిన 1శాతం నీరు భూమి పొరల్లో ఉంటుంది. ఈ ఒక్క శాతం నీరు 
మాత్రమే ప్రపంచ ప్రజలందరూ తాగాలి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే కురిసే 
వర్షాల వలన ఈ నీరు చెరువుల్లో, బావుల్లో కాలువల్లో ఉంటుంది. 


a 


A= 


పెరుగుతున్న భూతాపం, ఉష్ణోగతల ప్రభావం, 
మారుతున్న వాతావరణ ప్రభావాలతో ప్రపంచంలోని 17 
దేశాలు తీవ్ర నీటి ఎద్దడి వున్న దేశాలుగా గుర్తించడం 
జరిగింది. ఈ 17 దేశాల్లో భారతదేశం 13 వ దేశంగా 
వుంది. రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాల్లో ఒక బిందెడు 
మంచినీళ్ల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన 
పరిస్థితులు వున్నాయి. రెండేళ్ల కింద చెన్నయ్‌ నగరంలో 
గుక్కెడు మంచినీరు దొరక్కపోతే కేరళ రాష్టం నుండి 
ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించాల్సి వచ్చింది. 
మహారాష్ట్రలోని లాతూర్‌ ప్రాంతాలకు కూడా రైల్వే వ్యాగన్ల 
ద్వారా తాగు నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. 

సౌత్‌ ఆఫ్రికాలోని కేప్‌ టౌన్‌లో కొన్నేళ్ల కింద “జీరో 
డే”గా ప్రకటించడం మనకు తెలుసు. పోలీస్‌ రక్షణతో 
రేషన్‌ పద్ధతిన అక్కడి ప్రజలకు రోజుకు 25 లీటర్ల నీటిని 
మాత్రమే ఇచ్చిన రోజులున్నాయి. రాబోయే రోజుల్లో నీటి 
తీవ్రత ఎక్కువగా వుండే సమస్యను తొలగించుకోవాలంటే 
సుస్థిరాభివృద్ధి లక్ష్యం-6గా అందరికీ సురక్షితమైన 
తాగునీటిని అందించడంతో పాటుగా బహిరంగ మల 
విసర్జనను నియంత్రించడం, నీటి నాణ్యతను పెంచే 
విధంగా నీటిలో కలిసిపోయే కాలుష్యాన్ని తగ్గించడం, 
ప్రమాదకరమైన రసాయనాలను నీటిలో కలవకుండా 
చేయడం లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. 


W 


తెలంగాణ | 48 | సెప్టెంబర్‌ 2021 


నీటిని గౌరవించడం, నీటి వృధాను తగ్గించడం, నీటిని రీ ఛార్జ్‌ చేయడం, 
నీటిని శుద్ది చేయడం, నీటిని రీ సైకిల్‌ చేయడం, నీటిని రీ యూస్‌ చేయడం 
(water must be Respect, Reduce, Re charge, Re treat, Re-cycle 
and Re use) లో హైదరాబాద్‌ జలమండలి ముందు వరసలో వుంది. 
జలసంరక్షణ కోసం గత అయిదేళ్లుగా కృషి చేయడం జరుగుతున్నది. 
మున్సిపల్‌శాఖా మంత్రి కేటీ రామారావు జలం జీవం” పేరుతో 2016లో 
కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం వివిధ స్వచ్చంద స సంస్థలు, స్వయం 
సహాయక సంఘాల సభ్యులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ 
ఉద్యోగులు (ప్రజా ప్రతినిధుల సహకారంతో నగరంలోని వివిధ “బస్తీల్లో మూడు 
వేలకు పైగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. నీటిని ? సంరక్షించు 
కోవడం, నీటిని పొదుపుగా వాడుకోవడం, నీటివృధాను తగ్గించడం తదితర 
విషయాలకు సంబంధించి వాటర్‌ లీడర్‌ షిప్‌ అండ్‌ కంజర్వేషన్‌ “వాక్‌” 
కార్యక్రమాలు, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు 
అవగాహనా సదస్సులు నిర్వహించడం వలన నగర ప్రజల్లో నీటి సంరక్షణ 
పై అవగాహన ఏర్పడింది. 
బహిరంగ మల విసర్జనను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం 2014లో 
ప్రారంభించిన 'స్వచ్చ భారత్‌ కింద ఇప్పటికే వేలాది టాయిలెట్స్‌ను నిర్మించడం 
జరిగింది. దేశంలోని 4130 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 500 అమృత్‌ నగరాలు, 
100 స్మార్ట్‌ సిటీల్లో స్వచ్చ భారత్‌ అభియాన్‌ లక్ష్యాలను సాధించే దిశలో 
వున్నాయి. దేశంలోని ఆరు లక్షల గ్రామాలకు, సుమారు అయిదు 
లక్షల గ్రామాల్లో ఎక్కడైతే సెప్టిక్‌ ట్యాంకుల నిర్మాణాలు లేని ప్రతి 
ఇంటికి ఇప్పటికే సెప్టిక్‌ నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. 
(గ్రామాల్లోనే కాదు, నగరాల్లో ఎక్కడా బహిరంగా మల విసర్జన 
జరగడం లేదు. హైదరాబాద్‌ నగరానికి ఒడిఎఫ్‌, ఒడిఎఫ్‌ ప్లస్‌, 
ఫీకల్‌ స్లడ్డ్‌ సెప్టెజ్‌ వ్‌ మెంట్‌లో ఓడిఫ్‌ డబుల్‌ ప్లస్‌ అవార్డులు 
గతంలోనే వచ్చాయి. వీటన్నింటిని విజయవంతంగా అమలు చేస్తూనే 
వ్యర్థ జలాలను శుద్ది చేసి తిరిగి ఉపయోగించుకోవడంలో కూడా 
హైదరాబాద్‌ నగరం ముందు వరసలో ఉండటం వలన కేంద్ర 
ప్రభుత్వం ఆగస్ట్‌ 20, 2021న “వాటర్‌ ప్లస్‌ అవార్డు ఇవ్వడంలో 
హైదరాబాద్‌ మహానగర మంచినీటి సరఫరా మరియు మురుగునీటి 
పారుదల మండలి (జలమండలి) కిచ్చిన ప్రతిష్టాత్మక పురస్మారం. 
జి. హెచ్‌.ఎం.సి, హెచ్‌. ఎం.డి.ఏల సహకారం కూడా ఇందులో ఎంతో వుంది. 
స్వచ్చ నగరాల జాబితాలో ఈ పురస్మారం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. 
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత సాధించిన అభివృద్ధి ఎంతో వుంది. 
హైదరాబాద్‌ నగర వైశాల్యం 1450 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. నగర 
జతే కాకుండా బెటర్‌ రింగ్‌రోడ్‌ లోపలి 190 [గ్రామాలకు కూడా జల 
మండలి తాగునీటిని అందిస్తున్నది. కృష్ణా గోదావరి నదుల నుండి పెద్ద పెద్ద 
పైపుల ద్వారా తీసుకుని వస్తున్న ఈ నీటిని క్వాలిటీ అస్యూరెన్సు అండ్‌ టెస్టింగ్‌ 
ల్యాబ్స్‌లో పరిశోధించి నీటిలోని మలినాలను శుద్ధిచేసిన తరువాతనే 
ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా క్‌ జరుగుతోంది. 
వాటర్‌ క్వాలిటీ టెస్టింగ్‌లో కూడా హైదరాబాద్‌ నగరానికి గతంలోనే అవార్డు 
రావడం జరిగింది 
ఒక కోటి ముప్పై లక్షల మంది వాడిన నీరు మురికి రూపంలో నాలాల 
ద్వారా సీవరేజ్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్స్‌ (ఎస్టీపీ)కు చేరుతుంది. రోజుకు 1400 
మిలియన్‌ గ్యాలన్ల మురికి నీటిలో ఉతఆజిల్‌ నిర్వహిస్తున్న 25 ఎస్టీపీల 
ద్వారా 700 మిలియన్‌ గ్యాలన్ల నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదలడం 


జరుగుతున్నది. శుద్ధిచేసిన ఈ నీటికి గార్జెనింగ్‌లకు, 
పార్కులకు, రోడు డ్లు, నర్సరీలు, వివిధ నిర్మాణ పనుల్లోనూ.. 

ఇంకా వ్యవసాయ అవసరాలకు ఉపయోగించడం 
జరుగుతున్నది. పబ్లిక్‌ టాయిలెట్‌ క్లీనింగ్‌, రోడ్లవెంబడి 
మొక్కలకు, పార్ములకు, మ్యాన్‌ హోల్స్‌ క్షి క్రీనింగ్‌లో మినీ 
జెట్టింగ్‌ మిషన్‌ కోసం శుద్ధిచేసిన ఈ నీటిని రీ యూస్‌ 
చేయడంతో పాటుగా జల సంరక్షణ, నీటిని 
పునర్వినియోగం చేయడంలో జతమండలి ప్రతి నీటి 
బొట్టును సక్రమంగా వాడటం జరుగుతున్నది. రైల్వేస్‌, 
పరిశమలకు తక్కువ ధరలకు శుద్ధి చేసిన నీటిని 
విక్రయించడం జరుగుతున్నది. బెటర్‌ రింగ్‌ రోడ్‌ లోపలి 
(గ్రామాల్లో సెప్టెజ్‌ ట్యాంకుల నిర్వహణలో కూడా జల 
మండలి నిర్వహిస్తున్నది. సెప్టిక్‌ ట్యాంక్‌ నిండితే వెంటనే 
శాస్త్రీయ పద్ధతిలో శుభ్రం చేసుకోవడానికి వీలుగా 
జలమండలి జారీచేసిన లైసెన్స్‌ కలిగిన కార్మికులతో 84 
సెప్టిక్‌ ట్యాంకులను సిద్దంగా ఉంచడం జరిగింది. డయల్‌ 
-ఎ-సెప్టిక్‌ టాంకర్‌ కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 155318/ 
14420ని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. 14 
స్వచ్చంద సంస్థలు, స్లమ్‌ లెవెల్‌ ఫెడరేషన్స్‌ సభ్యులు, 


స్వయం సహాయక సభ్యులతో సెప్టిక్‌ ట్యాంకుల నిర్వహణ 
కోసం ప్రచారం చేయించడం జరుగుతున్నది. సెప్టిక్‌ 
ట్యాంకుల నిర్వహణలో కార్మికులు భద్రతా దుస్తులు 
ధరించాలని, లోపలికి దిగకుండా యంత్రాల ద్వారా 
మాత్రమె సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేయాలనీ 
పేర్కొనడం జరిగింది. పారిశుధ్య కార్మికుల భద్రతపై 
నిర్లక్ష్యం వహించరాదని, వారి సంక్షేమం కోసం (శ్రద్ధ 
వహించాలన్నారు. వివిధ కరపత్రాలు, , పోస్టర్లు ర్లు, ట్రీట్‌ ప్లే బల 
ద్వారా సెప్టిక్‌ ట్యాంకుల సక్రమ నిర్వహణ కోసం 
అవగాహన కలిగించడం జరుగుతున్నది. సెప్టిక్‌ ట్యాంక్‌ 
కలిగివున్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వాళ్ళ సెప్టిక్‌ ట్యాంక్‌ 
శుభ్రత కోసం తగిన జాగ్రత్తలు చెప్పడం జరుగుతున్నది. 
ఈ విధంగా చేయడం ప్రజల్లో అవగాహన కల్పించడం 
వలన వాటర్‌ ప్లస్‌ అవార్డు రావడం జరిగింది. వాటర్‌ 
ప్లస్‌ అవార్డు రావడం వలన హైదరాబాద్‌ నగర ప్రతిష్ట 


మరింత ఇనుమడిస్తుంది. అ 


తెలంగాణ | 49 | సెప్టెంబర్‌ 2021 


తెలంగాణ కళల తావు తిరుమల రావు 


అ ప్రాంతపు ప్రత్యేకతనైనా ఆ ప్రాంతపు సాంస్కృతిక వైవిధ్యాన్ని బట్టి 
ఉంటుంది. సంస్కృతి అంటే స్థూలంగా లలిత కళల సమాహారం. లలిత కళల్లో 
సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రం, శిల్చం ముఖ్య భూమికను పోషిస్తాయి. 
ఇవి ప్రాక్‌ చారిత్రక యుగాలలో పుట్టి అనేక చారిత్రక యుగాలలో వికసించి, 
రాజ పోషణకు నోచుకుని ఇంకా అక్కడక్కడా ఆశ్రిత కులాలు, గిరిజనులలో 
మిణుకు మిణుకుమంటున్నాయి. అయితే ఆధునిక యుగ వైపరీత్యంలో పడి 
కొట్టుకుపోతున్నాయి. వాటిని ఒడిసి పట్టుకుని ఒడ్డుకు చేరుస్తున్నవారు జయధీర్‌ 
తిరుమలరావు. 

వారు గత నాలుగు దశాబ్దాలుగా జానపద సాహిత్యాన్ని సేకరించి, ప్రచురిం 
చడమే సాహిత్య లోకానికి తెలుసు గాని, వారి సాంస్కృతిక లోకం గురించి కొద్ది 
మందికే తెలుసు. ఇప్పుడు... రెండేళ్ళ కిందట వారు “మూల ధ్వని” పేరిట 
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రదర్శించిన సంగీత వాయిద్యాల ద్వారా ... 
ఈ ఆగస్ట్‌ మొదటి పక్షంలో “ఆద్యకళి పేరిట రాష్ట్ర కళా ప్రాంగణం (స్టేట్‌ ఆర్ట్‌ 
గ్యాలరీ) లో ప్రదర్శించిన గిరిజన, జానపద లలిత కళల ప్రదర్శన ద్వారా తెలుగు 
కళాభిమానులందరికీ తెలిసింది - తమకు ఎంతటి ప్రాచీనమైన, వైవిధ్య 
భరితమైన, వైభవోపేతమైన కళా సంస్కృతి ఉందో. ఈ ఆద్యకళ ప్రదర్శనను 
రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంటత్రులు సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌ 
గౌడ్‌, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు, 
రిజిస్టార్‌ ఆచార్య భట్టు రమేశ్‌, ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు కె. శ్రీనివాస్‌, 
సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, సుప్రీం కోర్టు మాజీ 
న్యాయమూర్తి చలమేశ్వర్‌ తదితర పెద్దలెందరో హాజరయ్యారు. తిరుమలరావు 
సేకరించిన కళా సంపదను ప్రత్యేక మ్యూజియంలో పెట్టి భావి తరాలకు భద్రంగా 
అందిం చేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఆయా లలిత కళలు పుట్టుక 
నుంచి ఇప్పటి వరకు ఏయే రూపాలు సంతరించుకున్నాయనేది ఒక్కొక్కటిగా 
చూసి నట్లయితే కింది విధంగా ఉంటుంది. 


ఆది అక్షరం (లిపి, భాషా, సాహిత్యాలు): 


ఆది మానవులు తొలి అక్షరాలను జంతువుల ఎముకలపై లిఖించారు. ఆ 
తరువాత వాటి చర్మాలపై లిఖించారు. అనంతరం చదునైన చెక్కల మీద, ఆ 
తరువాత తాళ పత్రాల మీద లిఖించారు. చివరగా కాగితాలపై రాయడం 
ప్రారంభించారు. సమాంతర కాలాల్లో ప్రధానంగా ప్రభువులు శిలల మీద, 
రాగిరేకుల మీద శాసనాలు రాయించారు. 

ఈ చారిత్రక క్రమమంతా - అక్షరాలు పురుడు పోసుకుని, అనేక మార్పులకు 
లోనైన విధానం, వాటిని రాసిన ఘంటం, కలం తదితర సాధనాలు, సిరాలు, 
సిరా బుడ్లతో సహా - ఆది అక్షరం అనే గ్యాలరీలో ప్రదర్శించారు. ఈ అక్షరాలలో 
బ్రాహ్మీ మొదలుకొని తెలుగు, మరాఠీ, హిందీ, ఉర్జూ, అరబిక్‌, పర్షియన్‌ 
లిపులున్నాయి. ఆయా లిపుల్లో గొలుసు రాతలున్నాయి. అనేక రాత ప్రతులను 
విప్పి గోడలకు వేలాడదీయగా ఆయా గ్రంథాలు రెండు మనుషుల ఎత్తుతో 
సాగాయి. కొన్ని తాళపత్ర గ్రంథాలలో పలు చోట్ల కథా భాగాలను 
ఆకర్షణీయంగా వివరించడానికై వేసిన చిత్రలేఖనాలున్నాయి. ఆ తాళపత్రాల 
గ్రంథాలను భద్రపరచడానికి ఒక్కో గ్రంథానికి, కిందా మీదా వేసిన చెక్క పలకల 


ఆ డా. ద్యావనపల్లి సత్యనారాయణ 


మీద చిత్రలేఖనాలను వేశారు. ఈ [గ్రంథాలను చదువు 
కోవడానికి చేయించుకున్న పీటలు, దాచుకోవడానికి 
చేయించుకున్న చెక్క పెట్టెలు, లోహపు పెట్టెలు, బండ్లు 
సాలంకృతంగా ఉన్నాయి. తాళ పత్రాలు, కాగితపు రాత 
ప్రతులలో భారతం, భాగవతం, పురాణ ఘట్టాలు మొదలు 
కొని అనేక యక్షగానాలున్నాయి. వాటిలో యెల్లమ్మ చరిత్ర, 
యాదవ / గొల్ల చరిత్ర, దేవగిరి చరిత్ర, కొల్లంపల్లి గ్రామ 
చరిత్ర, విశ్వపురాణం వంటి (గ్రంథాలు అనేకంగా 
ఉన్నాయి. బమ్మెర పోతన వరంగల్‌ వాడు కాదు, ఒంటి 
మిట్టవాడు అని ఒక వాదన, శతాబ్దం క్రితమే 


తెలంగాణ | 50 | సెప్టెంబర్‌ 2021 


బయలుదేరింది. దానిని ఖండిస్తూ “బమ్మెర పోతరాజు విజయము : వరంగల్‌- 
ఒంటిమిట్ట వివాద ఖండనము” అనే ఒక రాత(ప్రతి తిరుమలరావు గ్రంథ 
సంచయంలో ప్రముఖంగా కనిపిస్తున్నది. 


ఆది చిత్రం : 


ఆది చిత్ర గ్యాలరీ నిజంగా చిత్రమైనదే. ఇందులో రెండు కొలతల (పొడవు 
౫ వెడల్పు) చిత్రలేఖనాలు, మూడు కొలతల (పొడవు ౫ వెడల్పు ౫ ఎత్తు) చిత్ర 
లేఖనాలున్నాయి. మొదటివాటిని నూలు బట్టలపై చిత్రించగా రెండవ రకం 
చిత్రలేఖనాలను కట్టె బొమ్మలపై, కాగితపు ఉండలతో చేసిన బొమ్మలపై 
చిత్రించారు. ఇలాంటి చిత్రలేఖనాలను అనాది కాలం నుంచి నకాశి వారు 


ఆది ధ్వని (సంగీత పరికరాలు): 


ఆది ధ్వని గ్యాలరీలో గిరిజనులు, హరిజనులు, 
పురజనులు, తెలంగాణకు వలస వచ్చిన విదేశీయులైన 
సిద్దీలు వాయించే వాయిద్యాలు ఎన్నో ఉన్నాయి. 
గిరిజనులో ఆంధ్‌ లు వాయించే టుయ్‌ టుయ్‌ న, 
మృదంగ్‌, గోండులు వాయించే డోల్‌, డప్పులు, గుమేల, 
మద్దెల, వెట్టె, వారిని ఆ(శయించే పర్దాన్‌ లు వాయించే 
తుడుం, పేప్రె, సన్నాయి, శృతి, కాలికొమ్‌, కింగిరి, 
వారిలాగే గోండులను ఆశ్రయించిన తోటీలు వాయించే 
కీకిర్రి, డహ్క్మి కర్నాట్‌, కోయలు వాయించే పొడవాటి 
డోలా, డోలి, తూతకొమ్ము, కొండరెడ్డు వాయించే 
పొడవాటి బెజం (డమరుకం వంటిది, నాయకపోళ్ళు 
వాయించే తప్పెట గూళ్ళు (పెద్ద డప్పులు), లంబా 
భాట్‌లు వాయించే డపిడీలు (చిన్న డప్పులు), 
నంగారాలు, రబాబ్‌, సారంగి, ఎరుకల సోదమ్మ 
వాయించే ఏకతార, చెంచువారు వాయించే జేగంటలు, 
మెట్లకిన్నెరలు, ఊదనగోవులు ఎన్నో తిరుమలరావు 
సంచయంలో ఉన్నాయి. పది అడుగుల పొడవైన 
అరుదైన కోయ వాద్యం డోలా ఈ ప్రదర్శనలో 
ప్రత్యేకంగా కనిపించింది. 

హరిజనులలో డుబ్బుల వాళ్ళు వాయించే డుబ్బు 
వాద్యంతో పాటు వారి పటం కోల / పలక, వీరగోల, 
పంబాలవారు వాయించే జమిడిక / జముకు, బుడిగ 
జంగాలు వాయించే శారద వీణ, బుడిగెలు తదితర 
వాయిద్యాలు ప్రదర్శనలో పెట్టారు. 

పురజనులు - గ్రామీణులు - సాయంకాలాల్లో 
వీధుల్లో పాడుతూ సేదదీరుతున్నప్పుడు వాయించే 
మద్దెలలు, తాళాలు, హార్మోనియం, కంజీర వంటి 
వాయిద్యాలను కూడా ప్రదర్శించారు. అరుదైన 
వాయిద్యాలైన కంక బొంగు (రమ్‌ జిమ్‌) వాద్యం, రెండు 
కట్టెల మధ్య మోగే గజ్జెల వాద్యాలు, గుజ్జిడి మొగ్గల 
వాద్యం, తాంబూర, పలు రకాల వీణలు, కడ్డీ తంత్రి, 
మెట్ల కిన్నెరలు, బూరలు, బాకాలు, తూర్యాలు, 'పేకలు, 
గోండ రుంజ, గాలి (గోవులు, గంటలు, గజ్జెలు, 
నగారాలు ఎన్నో సంగీత పిపాసుల మనసులను 
కొల్లగొట్టే విధంగా ప్రదర్శనలో కొలువుదీరాయి. 

శతాబ్దాల క్రితం ఆఫ్రికా ఖండం నుంచి పశ్చిమ 
భారతం ద్వారా భాగ్యనగరానికి వచ్చిన సిద్దీల వాద్యం 
మార్చా, దాని శబ్దాలకు అనుగుణంగా నర్తిస్తున్నప్పుడు 
పట్టుకునే జంబియా కూడా ప్రదర్శనలలో కనిపించాయి. 

సంగీత పరికరాలను వాయించేవారు, వాటి 
శబ్దాలకు అనుగుణంగా నర్తించే నర్తకులు ధరించే 
ఆహార్యం (వేష భూషణాలు) కూడా ప్రదర్శనలో చోటు 
చేసుకున్నాయి. 


తెలంగాణ | 51 | సెప్టెంబర్‌ 2021 


వేస్తున్నారు. అయితే తిరుమలరావు సేకరించిన వాటిలో 1942, 1959 
సంవత్సరాలలో వేసిన చిత్రలేఖనాలు కన్పిస్తాయి. ఆ కాలాల్లో నల్లగొండ 
జిల్లాలోని చిలుకూరు మండలంలో కొండాపురం గ్రామం, మిరియాలగూడెం 
తాలూకాలోని గోగువానిగూడెం నకాశి వారికి నిలయాలని చిత్రలేఖనాల 
మధ్యనున్న రాతలు తెలుపుతున్నాయి. 

నూలు బట్టలపై చిత్రించిన కథాత్మక పటాలను “పటాలు” లేదా కాకిపడిగెలు 
అంటారు. వాటి ఆధారంగా కథలు చెప్తూ ఆడిపాడేవారిని కాకి పడిగెలవారు 
అంటారు. ఇవి సుమారుగా గజం వెడల్పుతో పది నుంచి ముప్పై గజాల పొడవు 
వరకు ఉంటాయి. కథా ఘట్టాలు చిత్రించిన ఈ పటాలను చుట్టగా చుడుతారు 
- మామూలు సమయాల్లో. తెలంగాణలో ఉన్న సుమారు పన్నెండు ఆశ్రిత కుల 
కళాకారులు వీటిని మెల్లిగా విప్పుతూ కథలు చెప్తారు. ఇలాంటి వారిలో 
ప్రధానమైనవారు మందెచ్చులవారు. వీరు యాదవులను ఆశ్రయించి వారి 
మందలు హెచ్చాలని కోరుతూ పటం ఆధారంగా కథా గాన నృత్యాలు చేస్తారు. 
ఆ పటం సామాగ్రిని భద్రపరుచుకునే పల్లకి వంటి యాదవ పెట్టెలో మల్లన్న 
దేవుడుంటాడు. గ్రామంలో ఒక సాందిరి కింద పటం కథలు చెప్తారు. 

హరిజన, పురజనుల కథలు పటాలలో ఉంటే గిరిజనుల గాథలేమో కాకి 
పడిగెలలో చిత్రితమై ఉంటాయి. ప్రత్యేకించి కోయలవి. వీరికి సంబంధించిన 
మేడారం సమ్మక్క - సారలమ్మల చరిత్రలు, వారి గోత్రాల చరిత్రలు పడిగెలలో 
బట్ట బొమ్మలతో చిత్రితమై ఉంటాయి. ఈ పడిగెలు త్రిభుజాకారంలో ఉంటాయి. 
పడిగెలలో ఆయా గోత్ర వంశాలకు చెందిన సోదరుల బొమ్మలు, వారు సుదూర 
ప్రాంతాలకు వలసబోయిన చరిత్రలు, వారితో పాటు ప్రయాణించిన పశువులు, 
కుక్కలు, గుర్రాలు, చిలుకలు, ఏనుగులను ఎత్తుకెళ్ళే గండభేరుండ పక్షులు, 
వారు మేనమామగా భావించే హనుమంతుడు, అమ్మవారు, గంగాదేవి మొదలైన 
దేవతల చిత్రాలున్నాయి. కోయలు తమ వంశ చరిత్రను తెలిపే బొమ్మలను 
చెక్కిన ధర్మస్తంభాన్ని (స్మారక స్తంభం) కూడా పూజిస్తారు. మేడారం సమ్మక్క 
సారలమ్మల గద్దెలపై కూడా ఇలాంటి దారు స్తంభాలనే పూజిస్తారు. ఈ 
సందర్భంగా ఆట, పాటలు చోటు చేసుకుంటాయి. ఇలాంటి దృశ్యాలతో 
తిరుమలరావు కలెక్షన్లో ఒక చతుర్భుజాకార పడిగె ఉంది. ఇలాంటి మరో 
పడిగెలో కోడిపుంజుల ఆట దృశ్యాలున్నాయి. క్రీ.శ. 18వ శతాబ్దంలోనే 
పాల్కురికి సోమనాథ కవి తన “పండితారాధ్య చరిత్రలో కథాగాన నాట్యాలను 
తోలు బొమ్మలు, చెక్క బొమ్మలను, తెర వెనుక ధారాల సహాయంతో ఆడించడం 
ద్వారా ప్రదర్శించే పద్ధతులు మనుగడలో ఉండేవని చెప్పాడు. అలాంటి అరుదైన 
బొమ్మలు తిరుమలరావు ప్రదర్శనలో చోటుచేసుకున్నాయి. 

నకాశి వారు రకరకాల దేవతల శిరస్సులను చెక్కతో చేసి, వాటికి రకరకాల 
డిజైన్లతో రంగులద్ది ఆకర్షణీయంగా తయారు చేస్తారు. ప్రత్యేకించి నాయకపోడ్‌ 
గిరిజనులకు పంచ పాండవులు, లక్ష్మీ దేవర, కిట్టమూర్తి, సాంబమూర్తి, పోతరాజు, 
సింగబోయడు మొదలైన దేవతలు, చారిత్రక పురుషుల శిరస్సులను తయారు 
చేస్తారు. మందెచ్చులవారికైతేనేమో అమ్మవారు, కల్లుకుండలను, కొలువు దీరే 
బొమ్మలను తయారు చేస్తారు. ఇలాంటి బొమ్మల పలు సెట్లను తిరుమలరావు 
సేకరించి పెట్టారు. చినిగిపోయిన పడిగెలకు మరమత్తులు చేయించారు. 


ఆది లోహ కళాకృతులు: 


ఈ విభాగంలో ఇత్తడి, రాగి, కంచు, ఇనుము, కర్ర, వెదురు కాల్చిన మట్టి 
బొమ్మలు, పాత్రలు కనిపిస్తాయి. వీటిలో ఎక్కువ శాతం గిరిజన కళలకు 
సంబంధించిన డోక్రా లేదా ఓజ అనే హస్తకళలకు సంబంధించినవి. తెలంగాణ 
రాష్ట్రంలో కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో కేస్తాగూడ, ఊషగామ్‌, జంగామ్‌ 


అనే గ్రామాలలో ఉండే ఓజ గోండ్‌ అనే గిరిజనులు వీటిని 
తయారు చేస్తారు - లోహ పోత పద్ధతిలో. ఈ ఓజ హస్త 
కళలల్లో పశుపతి శివుని శిరస్త్రాణం (కిరీటం), దీపంతెలు, 
దూపంతెలు, గజ్జెలు, గంటలు, చారిత్రక వీరుల ముఖా 
కృతులు, జలకం అనే వేలాడే దీపాలు, అంగన్‌ దేవి పల్కి 
ఆశ్వికులు, అశ్వాలు, ఎద్దులు, ఏనుగులు, కొలమానాలు 
తదితర పవిత్ర వస్తువులు ఎక్కువగా కనిపిస్తాయి. 
అలాంటివే మట్టి బొమ్మలు చేసి వాటిని కొలిమిలో కాల్చి 
పవిత్ర పూజా వస్తువులుగా వాడుతారు. ఇలాంటివి కూడా 
చాలా తిరుమలరావు సంచయంలో దర్శనమిస్తాయి. వీటి 
ప్రతి రూపాలు ఇనుపవి మధ్య భారతంలో కన్పిస్తాయి. 
వాటినీ తిరుమలరావు సేకరించారు. కొండొకచో కర్రలో 
కూడా గొడ్డలి భుజాన వేసుకుని అడవికి వెళ్ళే గిరిజనుడి 
శిల్పం, గొడుగు పట్టుకున్న గోండు పురుషుడి శిల్పం, 
కోయ దంపతుల శిల్పాలు కనిపిస్తాయి. 
కాకిపడిగెలవారు, మందెచ్చులవారు, కొర్రాజులవారు 
తదితర పటం కథకులు ఇత్తడి, రాగి లోహాలతో చేసిన 
తమ చిహ్నాలను తమ వెంట పవిత్ర వస్తువులుగా తీసుకు 
వెళ్తుంటారు. అలాంటి బొమ్మలలో కాకి, శంభులింగం, 
శూలాలు వంటివి ఉంటాయి. అలాంటి మౌలికమైన 
వస్తువులు కూడా తిరుమలరావు కలెక్షన్లో ఉన్నాయి. 
ఇలా లలిత కళల్లో అన్ని కళలకు సంబంధించిన 
కళాకృతులు ఎన్నింటినో తిరుమలరావు ఎన్నో వ్యయ 
ప్రయాసలకు ఓర్చి సేకరించారు - అదొక జీవన విధానం 
అనుకొంటూ. ఆయన దగ్గరున్న కళా సంపద తెలుగు వారి 
సాంస్కృతిక సంపద. అది కాలగర్భంలో కలిసిపోకుండా 
ఆయన కాపాడారు. ఆయనకు సహకరించినవారిలో 
ఆచార్య గూడూరు మనోజ ముందు వరుసలో నిలుస్తారు. 
వారి వస్తు సంచయ ప్రదర్శనలకు హైదరాబాద్‌ కేంద్ర 
విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు 
విశ్వవిద్యాలయం, రాష్ట కళా ప్రాంగణం సహకరించాయి. 
ఇంకా (ప్రజలు, పరిశోధకులు, ప్రభుత్వం వారి కృషిని 
అందిపుచ్చుకుని భావి తరాలకు అందించవలసిన పని 
మిగిలే ఉంది. శుభస్య శీఘ్రమ్‌. అ 


తెలంగాణ | 52 | సెప్టెంబర్‌ 2021 


ఆలి తెలంగాణ స్వయం పాలనలో పాలమూరు జిల్లా పచ్చదనానికి విశ్వవేదికగా 
పచదనానికి నిలిచిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశంసించారు. జిల్లా 


యంత్రాంగాన్ని పాలమూరు మహిళా స్వయం సహాయక సంఘాల కృషిని 
విశ్వవేదిక పాలమూరు ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు. వలసలకు, ఆకలి చావులకు నిలయంగా 
పాలమూరు ఎన్నో సంవత్సరాలు వెనకబాటును అనుభవించిందన్నారు. ఉమ్మడి 
రాష్టంలో ఈ జిల్లా ఎంతో నిర్లక్ష్యానికి గురిచేయబడిందని అన్నారు. తెలంగాణ 
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక జిల్లాను అన్ని రంగాల్లోను ముందుకు 
తీసుకెళ్ళామని, ఇప్పుడు పచ్చదనంతో కళకళలాడుతున్నదని అన్నారు. 
గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పాలమూరు మహిళా స్వయం సహాయక 
సంఘాలు పది రోజుల్లో 2.08 కోట్ల విత్తన బంతులను తయారుచేసి పాలమూరు 
జిల్లా వ్యాప్తంగా వెదజల్లడం, విత్తన బంతులతో అత్యంత పొడవైన వాక్యాన్ని 
నిర్మించడం ద్వారా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. ఈ జ్ఞాపికను 
మహబూబ్‌నగర్‌ జిల్లా మంత్రి, ఆబ్మారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, గ్రీన్‌ 
ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌లకు 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా సీఎం 
మాట్లాడారు. పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న 
సాగునీరు వల్ల జిల్లా రూపురేఖలే మారిపోయాయన్నారు. జిల్లాలో సాగుభూమి 
అతి తక్కువగా కనిపించేదని, రాళ్లు, గుట్టలే అగుపించేవని సీఎం అన్నారు. 
ఇప్పుడు ఎటు చూసినా పచ్చని పంట 'పొలాలే అగుపి స్తూ కనువిందు చేస్తున్నాయని 
సంతోషాన్ని వ్యక్తం చేశారు. 


అప్పటి 
పెల్లి గుడిసెలు 
i తొమ్మిదంతస్తుల మేడలు! ' 


చంచల్‌ గూడ సమీపంలోని పిల్లి గుడిసెలలో 
నిర్మించిన 288 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను రాష్ట్ర శ్ర" 
మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు (౬. 
ప్రారంభించారు. న ల 

హైదరాబాద్‌ నగరాన్ని స్లమ్‌ లెస్‌ సిటీగా pari Fh 
రూపొందించే కార్యక్రమంలో భాగంగా | “కే గ ఫ్లాట్‌ల నిర్వహణకుగాను 19 దుకాణాలు నిర్మించారు. 
గతంలో మురికివాడగా ఉన్న పిల్లి గుడిసెలు sper '"” చంచల్‌ గూడ ప్రధాన జంక్షన్‌ లో నిర్మించిన ఈ డుబల్‌ 
బస్తీలో రూ. 24.91కోట్ల వ్యయంతో 9 i బెడ్‌ రూమ్‌ ఇళ్లు మార్కెట్‌ ధరల ప్రకారం ఒకొక్కటి 
అంతస్తుల్లో 288 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను కనీసం రూ. 40 లక్షలకు పైగానే ఉంటుంది. ఈ స్థలంలో 
జిహెచ్‌ఎంసి నిర్మించింది. ఈ స్థలంలో గతంలో ఇరుకుగా గతంలో నివాసం ఉన్న నిరుపేదలకు పూర్తిగా ఉచితంగానే క డబుల్‌ 
ఉన్న పూరి గుడిసెలు, రేకుల గదులను తొలగించి ఈ డబుల్‌ బెడ్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రభుత్వం అందిస్తోంది. ® 
రూం ఇళ్లను నిర్మించారు. 

ఒకటిన్నర ఎకరాలు ఉన్న ఈ స్థలంలో నిర్మించిన 288 డబుల్‌ 
బెడ్‌ రూం ఇళ్లలో ఒకొక్క డబుల్‌ బెడ్‌ రూం 560 చదరపు అడుగుల 
విస్తీర్ణంలో నిర్మించారు. మౌలిక సదుపాయాల కల్పనతో కలిపి ఒకొక్క 
డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని రూ. 8.65 లక్షల వ్యయంతో నిర్మించారు. 
సిసి రోడ్డు, సీవరేజ్‌ లైన్లు, త్రాగునీటి కై సంపు నిర్మాణం, ఐదు లిఫ్ట్‌ 
ల ఏర్పాటు, విద్యుద్దీకరణ లను చేపట్టారు. ఈ డబుల్‌ బెద్‌ రూమ్‌ 


తెలంగాణ స్‌ 53 | వ. 2021 


ప్రగతి పథంలో 


మహాళా స్వయం 
సహాయక సంఘాలు 


౨ బి. రాజమౌళి 


అక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు పూజలందుకుంటారు. 
ఎక్కడ ప్రీలను గౌరవించరో అక్కడ ఎంత గొప్ప సత్యార్యాలైన ఫలించవు, భారత 
సంస్కృతిలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మహిళలు జనాభాలో 
సగమైన సాధికారత పొందకుండా నవభారత స్వవ్నం సాకారం కావడం స్‌ ల se . 
అసంపూర్ణమే అవుతుంది. ఈనాడు మహిళల ప్రభావం విద్య, విజ్ఞానం, మహిళా స్వయం సహాయక సంఘం "జో 
తోళ్ల 


రాష్ట్రంలోని (గ్రామీణ ప్రాంతాలలో 


రాజకీయం, వ్యాపారం, క్రీడలు తదితర రంగాలన్నింటిలోనూ విస్తరిస్తోంది. ఏర్పాటు: 

ఈ వాస్తవాలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల 

సమగ్ర వికాసానికి అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నది. అందులో తెలంగాణ రాష్ట్రంలోని మహిళల్లో దాగి ॥ 
భాగంగానే మహిళలను సంఘటిత శక్తిగా తయారుచేయడమే లక్ష్యంగా మహిళా వున్న శక్తిని సమాజానికి ఉపయోగపడటానికి = 


స్వయం సహాయక సంఘాలను రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలతో పాటు ఇటీ 
గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం ॥ 
గత ఏడేళ్ల కాలంలో బ్యాంకు లింకేజీ *$క లక్ష్యం అడ్డా f 
ల్‌ 5 Wa సంవత్సరం స్వయం సహాయక స్వయం సహాయక 

రాష్ట్రంలో సెర్చ్‌ ద్వారా స్వయం సహాయక సంఘాలు _ రూ.(కోట్లలో) " సంఘాలు రూ. (కోట్లలో) 
సంఘాలకు గత ఏడేళ్ల కాలంలో తెలంగాణ = 
రాష్టంలో (2014-15 నుండి 2020-21 వరకు) 2014-15 242715 8590. 80 196447 8738.67 
44,098.82 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ 2015-16 274466 4122.78 250528 | 5266.81 
కల్పించబడింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 2016-17 8317906 5710.86 263578 5659.04 
వ వ వ వ 2017-18 325550 | 6960.24 180555 | 6895.73 

0 ణ ౦గా పెరిగింది. -15 ఆ 

సంవత్సరంలో 1,96,447 స్వయం వ. 2018-19 3801080 6030. 67 151926 6043.33 
సంఘాలకు 38,789 కోట్ల రూపాయల బ్యాంకు 2019-20 836817 6445. 62 192786 6547.00 
లింకేజీ కల్పించగా, 2020-21 సంవత్సరం లో 2020-21 813001 10272 271978 10448.03 
2 vos వేల 978 మహిళా స్వయం సహాయక 
సంఘాలకు 10,448 కోట్ల రూపాయల బ్యాంకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో సెర్ప్‌ ద్వారా 3,80,162 మహిళా స్వయం 
లింకేజీ కల్పించబడింది. సహాయక సంఘాలకు 12,069.58 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ 

తెలంగాణ రాష్టంలో 2014-15 ఆర్థిక కల్పించాలనే లక్ష్యంగా నిర్ణయించబడగా, మలం. DH 5roerd 
సంవత్సరం నుంది 2020-21 ఆర్థిక సంవత్సరం మహిళా స్వయం సహాయక సంఘాలకు 2031. 61 కోట్ల రూపాయల బ్యాంకు 
వరకు, సెర్చ్‌ ద్వారా మహాలా స్వయం సవోయక లింకేజీ కల్పించబడింది. మిగతా లక్ష్యాన్ని 2,022 మార్చి నెలాఖరులోగా 
సంఘాలకు కల్పించబదిన బ్యాంకు లింకేజీ వివరాలు సాధించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయబడుతున్నది. 


తెలంగాణ | 54 | సెప్టెంబర్‌ 2021 


ఉన్నారు. స్వయం సహాయక సంఘాలుగా ప్రారంభించిన 
ఆరు నెలల అనంతరం వారి ఉపాధికి అవసరమైన 
రుణాలను బ్యాంకు ద్వారా ఇప్పిస్తున్నారు. గ్రామాలలో 
మహిళా స్వయం సహాయక సంఘాల పై సెర్చ్‌ నిత్య 
పర్యవేక్షణ ఉంటుంది. గ్రామాల్లో మహిళా సంఘాల 
ద్వారా తీసుకున్న రుణాలతో అనేకమంది స్వయం ఉపాధి 
అవకాశాలు మెరుగుపడ్డాయి. 


(గ్రామీణ, మండల, జిల్లా సమాఖ్యలు: 


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రాష్టంలో 
3,60,311 స్వయం సహాయక సంఘాలు ఉండగా, 
తెలంగాణ ఏర్పడిన అనంతరం గత ఏడేళ్లలో 79,223 
స్వయం సహాయక సంఘాలను కొత్తగా ఏర్పాటు చేయడం 
జరిగింది. రాష్టంలో ప్రస్తుతం 4,839,534 స్వయం 
సహాయక సంఘాలు ఉన్నాయి. (గ్రామాలలో మహిళా 
సంఘాల ద్వారా తీసుకున్న రుణాల వల్ల అనేక మంది 
మహిళల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయి. 
సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. మహిళలను పొదుపు వైపు కార్యక్రమం పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్రంలో 
మళ్ళించడం ద్వారా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, అదే 32 జిల్లా సమాఖ్యలు ఏర్పాటు చేయబడ్డాయి. రాష్ట్రంలో 

| సమయంలో ఆర్థిక క్రమశిక్షణ వైపు మళ్ళించడం సంఘాల ఏర్పాటులో 552 మండల సమాఖ్యలు, 17,864 గ్రామ సమాఖ్యలు 


ముఖ్య ఉద్దేశం. అదే సమయంలో మహిళలకు సమాజ సమస్యలపై పనిచేస్తున్నాయి. 
అవగాహన పెంచడం, వాటి పరిష్కారంలో మహిళా సంఘాలు ట్రీ oe 
భాగస్వాములు అవుతున్నాయి. కమ్యూనిటి వారీగా సంఘాల వివరాలు: 
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో 4,39,534 మహిళా స్వయం రాష్ట్రంలో నున్న స్వయం సహాయక సంఘాల 
సహాయక సంఘాలు ఉన్నాయి ఈ సంఘాల లో 47,73,745 మంది సభ్యులు 


తెలంగాణ | 55 | సెప్టెంబర్‌ 2021 


లో47,73,745 మంది సభ్యులలో 10,26,187 మంది షెడ్యూల్డ్‌ కులాలకు, 
6,59,411 మంది షెడ్యూలు తెగల కుటుంబాలకు, 1,55,061 మంది 
మైనారిటీ కులాలకు, 25,90,636 మంది వెనుకబడిన తరగతుల 
కుటుంబాలకు, 3,41,265 మంది అ(గకులాలకు, 1,185 మంది ఇతర 
కులాలకు చెందిన మహిళలు సభ్యులుగా ఉన్నారు. 


రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు, 
గ్రామ సమాఖ్యలకు గ్రేడింగ్‌: 


రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల గ్రామ సమాఖ్యల పనితీరును 
బట్టి సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలన 
సంస్థ (గేడ్లను ఇస్తున్నది. రాష్ట్రంలో నున్న 
స్వయం సహాయక సంఘాలలో 
3,49,591 సంఘాలు(80. 87 శాతం) 
ఏ గ్రేడ్‌ లో, 24,782 సంఘాలు(5. 04 
శాతం) బి (గ్రేడ్‌ లో, 32,689 (7.56 
శాతం) సంఘాల సీ గ్రేడ్‌ లో, 28,231 
సంఘాల(6. 53 శాతం) డి (గేడ్‌లో 
ఉన్నాయి. 

గామ సమాఖ్య సంఘాలలో 7,532 
(42.31 శాతం) సంఘాలు ఏ గ్రేడులో, 
6509 సంఘాల (86.56 శాతం) బి 
(గ్రేడ్‌లో, 2857 (16.05 శాతం) సి 
(గేడ్‌లో, 672(8.77శాతం) డి (గేడ్‌లో, 282 (1.8 శాతం) ఇ గ్రేద్‌లో 


ఉన్నాయి. 


నిధుల మంజూరు: 
మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలనే సంకల్పంతో 
200 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం 


తెలంగాణ | 56 | సెప్టెంబర్‌ 2021 


మండల సమాఖ్యలకు మంజూరు చేసింది 
[గ్రామీణ అభివృద్ధిలో 
మహిళల స్వయం సంఘాల పాత్ర; 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలో 
మహిళా స్వయం సహాయక సంఘాలు ఎంతో అభివృద్ధి 
చెందుతున్నాయి ఈ సంఘాల ద్వారా మహిళలలో 


పొదుపు చేయాలి అనే చైతన్యం గణనీయంగా పెరిగింది. 
వీరందరూ పొదుపు చేసుకుంటూ బ్యాంకుల ద్వారా 


చెల్లిస్తున్నారు. 2020-21 వ సంవత్సరంలో రుణాల 
రికవరీ రేటు 97.25 శాతంగా ఉంది. 
మహిళా స్వయం సహాయక సంఘాలు సమస్యలపై 


అవగాహన పెంచుకుని వాటి 
భాగస్వాములు అవుతున్నారు. 
గ్రామాలలో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న 
రుణాలతో అనేక మంది మహిళా స్వయం సహాయక 
సంఘాల సభ్యుల ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. 
మహిళలు వారికున్న నైపుణ్యంతో అనేక వస్తువులను 
తయారు చేస్తున్నారు. వారు తయారు చేసిన వస్తువులను 
విక్రయించడానికి డ్వాక్రా మేళాలు నిర్వహించ 
బడుతున్నాయి, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో, 
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాలలో ఏర్పాటు 
చేసే విక్రయ స్టాల్స్‌ లో తెలంగాణకు సంబంధించిన 
అనేక మంది మహిళలు పాల్గొని వారు తయారు చేసిన 
వస్తువులను విక్రయిస్తున్నారు. దేశంలోనే కాకుండ 
బంగ్లాదేశ్‌ సహా అనేక దేశాలలో ప్రదర్శనకు 
హాజరయ్యారు. స్థానికంగా ఉత్పత్తుల ద్వారా వాటిని 
నిత్యం ప్రజలు ఉపయోగించే వస్తువులను తయారు 
చేయడంలో శిక్షణ ఇచ్చి వారిని తయారీ రంగం వైపు 
తీసుకెళ్తున్నారు. ఆధునిక సాంకేతికత పై గ్రామీణ 
ప్రజలకు అవసరమైన విధంగా శిక్షణ ఇచ్చి వారికి 
అవసరమైన సేవలను అందిస్తున్నారు. అ 


పరిష్కారంలో 


రాష్టంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, 
కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల 
స్థితిగతులు మెరుగు పర్చి, వారి భవిష్యత్‌కు 
బంగారు బాట వేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌, 
రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల 
మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన క్యాబినెట్‌ 
సబ్‌ కమిటీ ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 
మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి 
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో ఉన్న విక్షో 

రియా మెమోరియల్‌ హోమ్‌ను సందర్శించి, 
అక్కడి వసతులను, పిల్లల ఆరోగ్య, విద్యా 
పరిస్థితులనుపరిశీలించారు. 

ఈ హోమ్‌లో 58 మంది తల్లిదండ్రులు 
లేని అనాథ పిల్లలు ఉన్నారు. మంత్రులు 
పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసు 
కున్నారు. ఇంకా ఏమేమివసతులు కల్పిస్తే 
బాగుంటుంది, ఇంకా ఏమి చేస్తే సంతోషంగా ఉంటారో చెప్పాలని 
అడిగారు. మంత్రులు ఇద్దరూ పిల్లలని దగ్గరకు తీసుకొని, వారితో మాట్లాడారు. 
హోమ్‌లో ఎలా ఉంది, భోజనం, చదువు బాగా ఉందా అని అడిగి 
తెలుసుకున్నారు. తల్లిదండ్రులులేరని ఇక అనుకోవద్దని ప్రభుత్వమే ఇక 
తల్లిదండ్రిగా అన్ని బాధ్యతలుతీసుకొని, ఈ రాష్ట బిడ్డలుగా ష్స్‌ సంరక్షణ 
చేస్తుందని, ఏ లోటూ లేకుండాచూస్తుందని వారు పిల్లకు భరోసా ఇచ్చారు. 

సీఎం కేసీఆర్‌ ఒక తండ్రి వలె గొప్ప మనసుతో ఆలోచించి మీకు విద్య, 
భోజనం, వసతితో పాటు ఇక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరవాత మంచి 
భవిష్యత్‌అందించాలన్న ఆలోచనతో ఉన్నారని,దేనికి దిగులు పడకుండా బాగా 
చదువుకోవాలనివారికి ప్రోత్సాహం కల్పించారు. 


అనంతరం మీడియా (ప్రతినిధులతో మాట్లాడారు. 
అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల అనాథలు 
అయిన వారి బాగోగులు చూసి, వారి బంగారుభవిష్యత్‌ 
కోసం సీఎం కేసిఆర్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీ వేశారు. పిల్లలు 
అనాథలు కాకుండా వీరిని రాష్ట్ర ప్రభుత్వ పిల్లలుగా 
గుర్తించాలన్నారు. ఈ పిల్లలందరికీ సీఎం కేసీఆర్‌ 
ప్రకటించే ప్యాకేజీ వారి బంగారు భవిష్యత్‌ తీర్చిదిద్దే 
విధంగా ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. 

సీఎం కేసిఆర్‌, రాష్ట్రం వచ్చాక అనేక కార్యక్రమాలు 
చేశారు. ఏమి చేసినా ఆకార్యక్రమం లోతుల్లోకి వెళ్లి 
చేస్తారు. అందులో భాగంగానే అనాథల కోసం మంచి 
కార్యక్రమం చేయాలని నిర్ణయించారు. అనాథ పిల్లలకు 
అమ్మ, నాన్న ప్రభుత్వమే కావాలని సీఎం కేసీఆర్‌ 
ఆలోచన. అనాథల కోసం దేశం మొత్తం గర్వించే విధంగా 
తెలంగాణలో నూతన విధానం తీసుకురానున్నారు. 120 
ఏళ్ల కింద ఏర్పాటు అయిన ఈ విక్టోరియా మెమోరియల్‌ 
హోమ్‌ చాలా మందికి ఆశ్రయం ఇచ్చింది. ఇక్కడ కేజీ 
టు పిజి వరకు విద్యావకాశం కావాలని అడిగారు. దీనిని 
సీఎం దృష్టికి తీసుకెళ్తాం మని, ఉమెన్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ 
కూడా ఏర్పాటు చేసి అక్కడ చదువుకునే అవకాశం 
కల్పిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. 

ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ 
కమీషనర్‌, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్‌, ఇతర 


అధికారులు, నేతలు పాల్గొన్నారు. ప్త 


తెలంగాణ | 57 | సెప్టెంబర్‌ 2021 


(వే 


EI) (SS 
ఈ కథల నీడలో... 


రచయిత కూర చిదంబరం రచనలు మానవీయ విలువల 
మూటలు. వృత్తి రీత్యా చార్జెడ్‌ అకౌంటెంట్‌ అయినప్పటికీ ఆయన 
రచనల్లో మానసిక విశ్లేషణ మూలాలు కనిపిస్తాయి. ఇరవై ఆరు 
కథలతో తీర్చిదిద్దిన ఈ కథా సంపుటి, రచయితకు మూడవ 
సంపుటిగా 
అర్థమవుతుంది. ఈ 
పుస్తకంలో వున్న అన్ని 
కథలు కూడా 
మనస్సుకు 
ప్రాధాన్యమిచ్చి వ్రాసిన 
కథలే. 

ఈ కథలన్నీ క్లుప్తంగా 
తీర్చిదిద్దినవే. ఇరవై ఆరు 
కథలలో ఒక కథగా వున్న 
నీటి నీడి కథ పేరునే ఈ 
కథా సంకలనం పేరుగా 
ఎంచుకున్నారు రచయిత. 
ఈ కథలలో కొన్ని కథల 
పోటీలలో బహుమతులు 
గెలుచుకున్నవి వున్నాయి. 
అలాగే ఆయా కథలు 
వివిధ పత్రికలలో 
ప్రచురితమైనపుడు, 
వాటిని చదివిన పాఠకులు 
వెలిబుచ్చిన అభిప్రాయాలు 
కూడా పొందుపరచడం 
జరిగింది. 

రచయిత కథా రచన 
శైలి గురించి ప్రత్యేకంగా 
చెప్పవలసిన పని లేదు. 
ఎందుకంటే రచనలు అన్నీ 
కూడా మనసును 
కేంద్రీకృతం చేసుకునే 
కొనసాగుతాయి. ఈ పుస్తకం లోని కథలను చదివిన వారికి అవి 
ఒక కౌన్సిలింగ్‌ లాగా పనిచేస్తాయి. ఒకసారి చదివిన వారికి మళ్ళీ 
మళ్ళీ చదవాలనిపిస్తాయి, చదివిస్తాయి కూడా. 


జా ఎమ్మే 


దృశ్యం నుండి దృశ్యానికి (కవిత్వం) 
రచయిత : వీ.ఆర్‌. విద్యార్థి 
పేజీలు : 88, వెల :రూ. 60/- 
ప్రతులకు : వేలూరి రత్నమాల 


ఇం. నం. 2-7-1 083,కనకదుర్ల కాలనీ, 
వడ్డేపల్లి, వరంగల్‌ - 506370. 


ఈ ఆధునిక అద్వైతంపై 
ఓ చెవి పెడతారా? 
రచయిత: ఉప్పల నరసింహం 
పేజీలు :224, వెల :రూ. 200/- 
J ప్రతులకు: 
గన్నం పబ్లికేషన్స్‌ తో పాటు, 
ఇతర ప్రముఖ విక్రయ కేంద్రాలలో 


రూపాంతరం 
రచయిత: జ్వలిత 
పేజీలు : 200, వెల : రూ. 200/- 
ప్రతులకు: జ్వలిత 
శాంతివనం, 15-21-130/2 
బాలాజీనగర్‌, కూకట్‌పల్లి, 
హైదరాబాద్‌ - 500 072 


Printed and Published by Arvind Kumar IAS, at Ground Floor, Samachar Bhawan, A.C. Guards, Hyderabad-28, on 
behalf of Commissioner, | & PR, Telangana State. Printed at M/s. Sri Balaji Graphics, #1-8-1/8/26, Cellar & Ill Floor, Housefed 
Bhavan, Baghlingampally, Hyderabad - 44. Chief Editor: Astakala Ram Mohan, Ph: 040-23326064. 


తెలంగాణ | 58 | సెప్టెంబర్‌ 2021 


మల్లన్న సాగర్‌లో 
గోదావరి గలగల 


Date of Publishing every month 4th 
Posting Date: every month 6th & 7th 


మువ్వన్నెల రెపరెపలు 


Erin PRINTED MATTER 


The Commissioner, 
Information & Public Relations Department, 
10-2-1, Samachar Bhavan, A.C. Guards, 

Masabtank, Hyderabad - 500 028. 


To 


